డౌ. కేతు బుచ్చి రెడ్డి 


M.B.B.S,D.A.CV.F.C.GP. 


(౮% విశాలాంధ్ర పబ్లిషర్‌ హౌస్‌ 


బిజ్ఞాన భవన్‌, 4-1-435 జ్యూర్‌ నీ 
హైయోజున్‌ జ్య స్టాట్‌ 


-500 001. 





FIRST AID - Br Dr. Kethu Butchireddy 


ప్రథమ ముద్రణ : జూన్‌, 1992 
ద్వితీయ ముద్రణ : ఫిబ్రవరి, 1998 














(ప్రచురణ నెం. : 2322 
| (ప్రతులు : 1000 


మార్పులు, చేర్పులతో 
ఆరవ ముద్రణ : జూలై, 2000 


ఏడవ ముద్రణ : జూలై 2002 


రి డా, కేతు బుచ్చిరెడ్డి 





'బైటిల్‌ డిజైన్‌ * రాజా 


వల: రూ.30-00 





(ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హొస్‌, 
అబిడ్స్‌, హైదరాబాదు - 500 001. 
E-mail: visalaandhraph@yahoo.com 
విశాలాంధ్ర బుక్‌ హొస్‌, 

అబిడ్‌ ఎ/సుల్లాన్‌ బజార్‌, హైదరాబాదు, 
విజయవాడ, విశాఖపట్టణం, 

గుంటూరు, తిరుపతి, హన్మకొండ, 
అనంతపురం, కాకినాడ, 


హౌచ్చరికః ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగా గానీ కొంతగానీ, ప్రచురణకర్త, 
కాపీరైట్‌ హోల్డరు నుండి ముందుగా రాతమూలకంగా అనుమతి పొందకుండా ఏ | 
రూపంగా వాడుకున్నా, కాపీరైట్‌ చట్టరీత్యా నేరం, 











Printed at Visalaandhra Press, Hyderabad 


ప్రమాదాలు వాటంతటవే జరగవు. మన అజాగ్రత్త, పారబాట్టు, . 
| నిర్లక్ష్యం కారణాలవళ్లే ఎక్కువగా జరుగుతాయి. జబ్బులుకూడా అంతే. 
| మన అశుభ్రత, దురలవాట్లు, అజ్ఞానం, అజాగ్రత్త కారణాలనల్లే ఎక్కువ | 
| జబ్బులు వస్తాయి. ప్రమాదం సంభవించినా, ఉన్నట్లుండి జబ్బు చేసినా | 
| ప్రథమ చికిత్స వెంటనే చేస్తే బాధ తగ్గుతుంది. దుష్పలితాలు | 
| తగ్గుతాయి. తర్వాత డాక్టరు చేసే చికిత్సకు రోగి త్వరగా కోలుకునేందుకు | 
| ఉపయోగపడుతుంది. "ప్రమాదాలు, జబ్బులు ఉట్టిపాటునే వస్తాయి. | 
| వచ్చినప్పుడు, వచ్చినచోటే వెంటనే ప్రథమ చికిత్స 'జరగారి. సమయము | 
| ఏ మాత్రము వృధా కాకూడదు. (ప్రతి ఒక్కరు ప్రథమ చికిత్స | 
| చేయడము నేర్చుకోవడం మంచిది. 


యింట్లో, వీధిలో, ఫ్యాక్టరీలో, కార్యాలయంలో, రోడ్డుమీద, మన 

| చుట్టూవున్న ఏ చోబైనా ప్రమాదాలు సంభవించేందుకు అవకాశము 
వుంది. అంతేకాకుండా నరదలు, తుఫానులు, భూకంపాలు, రైలు, 
| విమాన ప్రమాదాలు, యుద్దాలూ యిలా ఎన్నో ప్రమాదాలు పొంచి 
| వున్నాయి. అందుకే అందరూ ప్రథమ చికిత్సలో శిక్షణ పొందడము 
| అవసరము. హైస్కూలు, కాలేజీల్లో పాఠ్యాంశాలుగా ప్రథమ చికిత్సను 
' చేర్చడం అత్యావశ్యకం. పోలీసు, 'అగ్నిమాపకదశం, (డ్రైవర్లు, కండక్టర్లు 

| మొదలగువాళ్ళకు మాత్రమే ప్రథమ చికిత్స ప్రత్యేక అంశంగా నేర్చినా, 
' అందరూ యిది తప్పక నేర్చుకోవాలి. తమంత తాము, యితరులకు 
చేయడానికి ప్రతి ఒక్కరికీ ప్రథమ చికిత్స అవసరమేమో. 


నేను దాదాపు పది సంవత్సరాలుగా పోలీసు, అగ్నిమాపకదళాలకు, | 
| కాలేజీ విద్యార్దులకు, ఉపాధ్యాయులకు ప్రథమ చికిత్స నేర్పిస్తున్నాను. 
| తెలుగులో యిందుకు సంబంధించి ఒక మంచి పుస్తకము కూడా | 
| లేకపోవడం లోటుగా భావించి ప్రస్తుతము ఈ పుస్తకము వ్రాయడానికి | 
| పూనుకొన్నాను. సాధ్యమైనంత సులభశైలిలో, అందరికీ అర్హమయ్యేటట్టు, 
| మెడికల్‌ టర్క్స్‌ (వైద్య పారిభాషీక పదాలు) అవసరమైన చోట్లు 





| మాత్రం ఉపయోగించి వ్రాశాను. పాఠకుల సౌలభ్యంకొరకు _ కొన్ని 
| బొమ్మల్ని కూడా చేర్చాను. ఇందుకోసం ఎన్నో పుస్తకొలు పరిశీలించటం, 
గ్రహించటం జరిగింది. వారికి నా కృతజ్ఞతలు. 

ప్రచురణ బాధ్యత స్వీకరించి నన్ను ప్రోత్సహించన విశాలాంధ్ర 
ప్రచురణాలయంవారికీ నా కృతజ్ఞతలు. 

శుద్ద ప్రతి 'బైపుచేసి సిద్ధపరచిన శ్రీ నీలకంభేశ్వర్‌, (శ్రీ) మహంకాళి 
రామమూార్తిగారలకు నొ కృతజ్ఞతలు. 

ఈ పుస్తకాన్ని అదరించట మేకాక, అందరూ సద్వినియోగించుకుం టే 
| నా శ్రమ వృధా కాలేదని తలుస్తాను. 


- కేతు బుచ్చిరెడ్డి 


అనంత విజ్ఞాన సాగరంలో నేను ఒక బొట్టును. బొట్లు చేరితేనే 

| సముద్రమయినా అవుతుంది. ఆమేరకు నేను వ్రాసిన “ప్రధమ చికిత్స” | 
| అనే ఈ చిన్న వుస్తకం ప్రాముఖ్యతను కల్గి వుంది. పారకాదరణకు | 
| సూచికగా ఆరోముద్రణకు వెళోంది. అందుకు ఆనందంతో కూడిన | 
| కృతజ్ఞతాభానం వెల్లడిస్తున్నాను. 


ప్రపంచం యావత్తూ ప్రమాదాల (యాక్సిడెంట్స్‌) మరణాలు ' 
| ఎక్కువయ్యాయి. గుండెపోటు, శేన్సర్‌లతో సో pe మరణాలకు | 
| కారణంగా రోడ్డుప్రమాదాలు ముందున్నామంటూ ముందు... వరుసలో | 
| పీట వేసుక్కూచున్నాయి. రోడ్డు ప్రమాదాలకు 98 శాతం (డ్రైవర్లే | 
| కారణమని లెక్కలు చెబుతున్నాయి. తర్వాతి కారణాలు అధ్వాన్నంగా 
| వున్న రోడ్డు, కండిషన్లో లేని వాహనాలు, అజాగ్రత్త పాదచారులు, | 
విచ్చలవిడిగా తిరిగే పశువులు. (డ్రైవర్లు ప్రమాద కారకులు కావడానికి | 
వాళ్ళ దురలవాట్లు (సారా, స్మోకింగ్‌), శారీరక, మానసిక అనారోగ్యం, 
ఇంట్లో, బయటి సమస్యలు, చిత్త ప్రవృత్తి, అశ్రద్ధ, నిర్లక్ష్యం. లారీల్లో 
| నిత్యావసర సరుకుల్ని రవాణా చేస్తూ, సేవచేస్తూ, నిరంతరం శ్రమిస్తున్న | 
డ్రైవర్లు యనుభటులు కొనటం దురదృష్టం. లారీలు లోహఘంటల | 
| యముని మహిషాలు కావటం అన్యాయం, నాగరికతకు, సౌకర్యాలకు, దర్జా | 
| దర్పాలకు, దూరాన్ని జయించిన మానవుడికి హైవేరోడ్డు మరుభూములు | 
| కానటం బాధాకరం. (ప్రమాదాలు నివారించటానికి అందరి జాగ్రత్తలు, | 
నూనవతా దృక్పథం, కృషి అవసరం. (పతీ ఒకరు ' ప్రథమచికిత్స! 
నేర్చుకోవటం నల్ల బాధలను పోగొట్టి ప్రాణాలను నిలబెట్టవచ్చు. 


. ఈ ముద్రణలో “కట్టుకట్టుట -  కట్టెగుడ్డ _(Bandages)”, | 
| “రోగిని రవాణా చేయుట (Transportation of the Injured Patient)” | 
| అదనంగా, ప్రథమ చికిత్సలో మరింత అవగాహనకోసం చేర్నాను. 
| చివర “ప్రశ్నలు - సమాధానాలు" కలిపాను. (మైయినీ పోలీసులకు 
పరీక్షపరంగా 6 ఉపయోగముంటుంది. “ఫస్ట్‌ ఎయిడ్‌ ' సర్టిఫికెట్‌ కోసం పరీక్ష | 





వ్రాసేవాళ్ళకు, మామూలుగా ఆసక్తితో చదివేవాళ్ళకు, ప్రథమ చికిత్సలో 
వాళ్ళ నాలెడ్డి పర్తీక్రించదలచుకొని అనందించేవాళ్ళకు ప్రయోజనకరంగా 
ఉంటుంది. 

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శిక్షణ కళాశాలల్లో పనిచేసే అధికారు శిక్షణ 
పొందే పోలీసులు నా పుస్తకాన్ని ఎంతో ఆదరించారు. వారికి నా 
కృతజ్ఞతలు. 

ఈ పుస్తక ప్రచురణ భాధ్యతను భుజాల కెత్తుకొన్న ఆప్త మిత్రుడు 
శ్రీ పి రాజేశ్వరరావు, మేనేజరు, విశాలాంధ్ర వబ్లిషింగ్‌ హౌస్‌, వారి 
సిబ్బందికి ఆప్యాయతానురాగాలతో మరోమారు కృతజ్ఞతలు. 


- డా! కేతు బుచ్చిరెడ్డి 
























oo లావ లు ఏర 1 


. ప్రథమ చికిత్సలో సామాన్య విషయాలు 
. శరీర నిర్మాణము (అనాటమీ) 
. శరీర ధర్మాలు (ఫిజియాలజీ) ఎ 15 | 
. గాయాలు (ఊండ్స్‌) 18, 
. గాయములనుండి రక్త(స్రావము- ప్రథమ చికిత్స « 20 | 
. శుద్ద ర్తక్తనాళములను అదుమవలసిన స్థానములు 


, పొట్టమీద గాయాలు «25 
. లోన ర్రక్షస్రానము (ఇంటర్నల్‌ హెమరేజ్‌) ల 26 


, బయట ర్రక్తస్రానం ఇ £ర్‌ 
. ఊపీరాడకుండుట (శ్వాస స్తంభన) «30 
. చిన్నపిల్లల ఫిట్స్‌ (వాయి) «al 
i అపవస్మారకము (స్ప S కోల్పోవడం, అన్‌ _కాన్టియస్‌నెస్‌) .. 32 | 
] సరల (ఎపిలెప్సీ) ల 34 
; హ్యారియా (సూతికావాయువు, దెయ్యపురోగము . 35 
. ష్టాక్‌ .. 36 
. కరెంట్‌ షాక్‌ (ఎలక్ట్రిక్‌ షాక్‌ - విద్యుద్దాతం) .. 38 
. ఎముకలు విరుగుట (ఫ్రాక్చర్‌) «39 
వురై ఎముకలు విరుగుట (స్కల్‌ ఫ్రాక్చర్‌) «41 
. క్రింది దవడ విరుగుట (లోవర్‌ జా ఫ్రాక్చర్‌) « 42 
. చేతి దండ ఎముక విరుగుట (ఫ్రాక్చర్‌ ఆఫ్‌ హ్యామరస్‌) ... 43 


. తుంటి ఎముక విరుగుట క. 
. తొడ ఎముక విరుగుట (థైటోన్‌ (ఫ్రాక్చర్‌ - (ప్రథమ చికిత్స) .. డర్‌ 


. కారి ఎముకలు విరుగుట - ప్రధమ ఛికిత్స « 46 
. మోకాలి చిప్ప విరుగుట (ఫ్రాక్చర్‌ ఆఫ్‌ నీ క్యాప్‌) .. 46 


. వెన్నుపూసలు విరుగుట (ఫ్రాక్చర్‌ అఫ్‌ వర్ణిబ్రే) .. 47 | 
. ప్రక్క టుముకలు విరుగుట (ఫ్రాక్చర్‌ ఆఫ్‌ రిబ్బ్‌) ~ 47 


(పెజర్‌ .పాయింట్స్‌) rel 


























28, 
29. 
30. 
31. 
32. 
33. 
34, 
35. 


37. 


a wD బు 


. కాలర్‌ బోన్‌ (బోర ఎముక) విరుగుట 


36. 


38. 
39. 
40. 
41. 


42, 
43. 
44. 
45. 
46. 
47. 
48. 


కీళ్ళ ఎముకలు తొలగిపోవుట (డిస్‌లొ కేషన్స్‌) 

విషములు (పాయిజన్స్‌) 

పాముకాటు 

తేలు కుట్టుట 

పిచ్చికుక్క “కరచినచో ప్రథమ చికిత్స 

అన్యవస్తువులు అడ్డుపడుట (ఫారిన్‌ బొడీస్‌ అబ్‌ స్టుక్షీంగ్‌ | 
ఉరి పోసుకొనుట “(హ్యోంగింగ్‌ ) 


ఎండదెబ్బ, వడదెబ్బ లేక వేడిమిదెబ్బ (ఎఫెక్ట్‌ ఆఫ్‌ హీట్‌) ... 


విషవాయువువల్ల ఊఫిరాడకున్నచో 

నీటిలో పడిన మనిషికి (డ్రౌనింగ్‌) ప్రథమ చికిత్స 
ఒళ్ళు చల్లబడుట 

బట్టలకు నిప్ప అంటుకున్నచో ప్రధమ చికిత్స 
ఒళ్ళు కొలుటు 

విషములూవిరుగుడు పదార్ధములు (ప్రథమ చికిత్స 
(అంటీ డోట్‌ న 


కల్పిత (కృత్రిమ) శ్వాసక్రియ (ఆర్టిఫిషియల్‌ రెస్పిరేషన్స్‌) ల 


గుండె బయట మర్తన 

కీళ్ళు తొలగుట (డిస్‌లొకేషన్స్‌) - మరింత వివరంగా 
సామాన్య వ్యాధులకు ప్రథమ చికిత్స 

చిన్న జబ్బులకు చిట్కా - ప్రథమ చికిత్స 

కట్టు కట్టుట - కర్టే గుడ్డ (బాండేజ్‌) 

రోగిని రవాణా చేయుట 

(ట్రాన్స్‌పోర్టేషన్‌ ఆఫ్‌ ద ఇంజూర్‌డ్‌ పేషెంట్‌) 
(ప్రశ్నలు: పార్టు (ఎ! - బహాలైచ్చిక ప్రశ్నలు 


అనుబంధం 


. ఉపయోగవడే కొన్ని కొలతలు - తూకాలు 


వయోజనుల్లో శరీరావయవాల కొలతలు-తూకొలు 


. ప్రథమ చికిత్స పెట్ట (ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు) 
| ఆరోగ్య పరీక్షలు 








1. ప్రథమ చికిత్సలో సామాన్య విషయాలు 


హారాత్తుగా ఏవైనా దెబ్బలు తగిలినపుడు గానీ, ఆకస్మికమైన జబ్బు 
చేసినవుడుగానీ; రోగిని డాక్టరు దగ్గరకు లేక ఆస్పత్రికి తీసుకొని 
పోవు లోపల, బాధ ఎక్కువ కాకుండ, ప్రాణాపాయం కలుగకుండ, ఆ 
పరిసరాలలో అందుబాటులో వున్న వాటితో మొట్టమొదటిగా చేయు 
సహాయమునకు (ప్రథమ చికిత్స లేక ప్రథమ సహాయము (ఫస్ట్‌ ఎయిడ్‌) 
అంటారు. 

పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, వ్యవసాయంలో అధునిక పరికరాల 
అభివృద్ది, నాగరికత పెరిగేకొద్దీ ప్రమాదాల రేటుకూడ విపరీతంగా 
పెరిగింది. ఉదా! రోడ్డు, రైలు, విమాన, పారిశ్రామిక ప్రమాదాలు. 
ప్రమాదాల్లో (ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఎంతో మందిలో కొంత మంది 
ప్రాణాలను అయినా ఖచ్చితంగా ప్రథమ చికిత్సతో కాపాడవచ్చు. 


ఇంట, బయట మనిషి అనుకోని ఎన్నో రకాల ప్రమాదాలకు 
లోనుకావటం, వున్నట్టుండి జబ్బు పడటం సహజం. కాబట్టి ప్రతి ఒక్కరూ 
ప్రథమ చికిత్సను తెలుసుకొని, యితరులకు, తనకుతాను సహాయం 
చేసుకోవచ్చు. కావున (ప్రతి పౌరుడు ప్రథమ చికిత్సను గురించి తప్పక 
తెలుసుకోవలెను. 


(పథమ సహాయకుడికి వుండవలసిన లక్షణాలు: 


1. ప్రథమ సహాయము కొరకు పిలిచిన వెంటనే వెళ్ళవలెను. . 


2. ప్రథమ చికిత్స పెట్ట (ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌) - అందులో కావలసిన 
సామగ్రి సిద్దముగా వున్నచో తీసుకొని వెళ్ళవలెను. 


« 


రోగిచుట్టూగల వస్తువులను, పరిసరాలను జాగ్రత్తగా గమనించవలెను. 
వాటిని సద్వినియోగము చేసుకొని ప్రథమ చికిత్స చేయవలెను. 


4. రోగితో ప్రోత్సాహకరంగా మాట్టాడవలెను. 
ర్‌. న. వెంటనే చికిత్స చేయవలెను. 


ఫేన్‌; మాట్టాడేమాట రోగికి బాధ తగ్గించేదిగాను, మనసుకు 


ఊరట కలిగించే విధంగానూ వుండాలి. 


1 


రోగికి విశ్రాంతి, ధైర్యమును కలిగించవలెను. 
చి 


ప్రథమ చికిత్సలో పసిడి సూత్రాలు: 


k 


ఆ, రా లా ఖు 


నిత్య శంకితుడిలా ప్రతి దానికి సందేహాలు పెట్టుకొననద్దు. సమయ 
స్ఫూర్తిని ఉపయోగించి, చేయవలసిన చికిత్సను త్వరగా నిర్ణయించుకొని 
తడబాటులేక వెంటనే చేయవలెను. 


. కాలము డబ్బును నృద్దిచేస్తుంది, బాధను తగ్గిస్తుంది, ప్రాణాన్ని 


నిలబెట్టుతుంది. కాబట్టి కొలము వృధా చేయక" ప్రథమ సహాయము 
వెంటనే మొదలు పెట్టవలెను. సరైన సమయములో చేసిన ప్రథమ 
చికిత్స ఒక నిండు “ప్రాణాన్ని “సెలబెడుతుంది. ఒక కుటుంబం 
బజారుపాలు కాకుండ చేస్తుంది. 


. ఊపిరి అడకున్నచో కృత్రిమ శ్వాస కల్షించనలెను. (ఆర్టిఫిషియల్‌ 


రెస్పిరేషన్‌) 


. ర్తక్త (స్రావము (బ్లీడింగ్‌ )ను అవవలెను. 

. రోగి బాధను, భయాన్ని తగ్గించవలెను. 

. షాక్‌ రాకుండ చూడవలెను, 

. జన సమూహాన్ని తొలగించవలెను. అపుడే (ప్రమాదానికి లోనైన 


వ్యక్తిని బాగా వరిశీలించుటకు, అ వ్యక్తికి బాగా గారి, వెలుతురు 
తగులుటకు అవకాశమున్నది. 


. అవసరమైన మేరకే. ప్రథమ చికిత్స చేయవలెను. చేతగానిది చేసి 


చేయి కాల్చుకోవద్దు, రోగికి చేటు తేవద్దు. అతిగా చేయరాదు. 
“అతి సర్వ త్రవర్ణయేత్‌ ” గదా! 


రోగికి పూర్తి విశ్రాంతి నీయనలెను. అందుకు తగిన ఏర్పాట్లు 
చేయవలెను. 


10. రోగిని డాక్టరుదగరికి లేక ఆసుసత్రికి సాధ్యమయినంత త్వరగా 
తీసుకొని వేళ్ళవలిను. 


ప్రథమ సహాయకుడు ప్రధమ చికిత్స చేయవళెనన న్న మన శరీర 
నిర్మాణము (అనాటమీ), శరీర ధర్మాల _(ఫిజియాలజీను గురించి 
(ప్రాథమిక పరిజ్ఞానాన్ని SET ప aR 


2. శరీర నిర్మాణము (అనాటమీ) | 


మన శరీరములో ఎముకలు, కండరాలు, గుండె, ఊపిరితిత్తులు, 
జీర్ణకోశము, (ప్రేవులు మున్నగు అనయవము లున్నవి. 
అస్థిపంజరము (స్కెలిటన్‌ ) 
శరీరంలోని ఎముకల కూర్పును అస్టిపంజరము (స్కెలిటన్‌ ) అందురు. 
అస్థిపంజరము వలన ఉపయోగాలు: 
శరీరమునకు ఆకారము, దృఢత్వము వచ్చును. 


కండరములు అతుకుకొనుటకు ఎముకలు ఉపయోగపడుతాయి. 


వు(ర్రెలో మెదడు, ఛాతీ ఎముకల లోపల గుండె, ఊపిరితిత్తులు 
మున్నగు అవయనములు భద్రముగా కాపాడబడుతున్నాయి. 


ల సై ల్లా 


4. ఎముకలలోని గుజ్జులాంటి పదార్హమైన మూలుగ (బోన్‌ మారో) ఎర్ర 
రక్తకణములు తయారీకి ఉపయోగపడుతుంది. 


ర్‌. రెండు లేక అంతకంటే ఎక్కున ఎముకలు ఒకచోట కలిసి కీలు 
ఏర్పడుతుంది. ఈ కీళ్ళు, కండరాలు వలన శరీరంలోని వివిధ 
కదలికలకు ఉపయోగము. 


శరీరములోని ఎముకలు మొత్తము దాదాపు 206 - చిన్నవి, పెద్దవి, 
వలుచనివి, వెడల్పువి, పొడవువి, "పొట్టివి అన్నీ కలిపి. 


డొ. కేతు బుచ్చిరెడ్డి (1 (ప్రథమ చికీత్స 











& 
ll —  కప్రొలము 


ఆజా. క్రింది దవడ 


a ఫలకము కలె బోర ఎము 
(రెక్క ఎముక) శ ౭ క 
GB). 

|. ఎముక 
వెన్ను పూసలు A 
గై దండ ఎముక 
క్త 
కటి వలయము 











థ్‌ 
జంఘిక 
| జొనుక 
పాదము | వీలమండ 


a 





చు 
య యా 


bin 


మానవ అస్థిపంజరం 


డొ. కేతు బుచ్చి రెడ్డీ | 12) ప్రథమ చికీత్స 


చేతియందు వుండు ఎముకలు (అప్పర్‌ ఎక్ష్రమిటి): 


ఎముకల పేరు ఎముకల సంఖ్య 

. హంసఫలకము (వింగ్‌ బోన్‌ -షోల్లర్‌ బ్లేడ్‌ ) 1 
. దండ ఎముక (హ్వూమరస్‌) 1 
మణిబంధ ధారాస్లి యస్‌) క్షే 
మూర ఎముక (అల్ఫా) 1 
. మణికట్టులోని ఎముకలు (కార్సల్‌ బోన్‌, 9) 8 
. అరచేతిలోని ఎముకలు (మెటాకార్చల్స్‌) ర్‌ 
. వేళ్ళలోని ఎముకలు (ఫెలాంజెస్‌) 14 
. బోర ఎముక (కాలర్‌ బోన్‌) 1 


కాలియందు వుండు ఎముకలు (లోవర్‌ ఎక్ర్రిమిటీ): 


. తుంటి ఎముక (వెళ్విక్‌ బోన్‌) 1 
. తొడ ఎముక (ఫీమర్‌) 1 
. జంఘిక (టిబియా) 1 
. బానుక (ఫిదిలా) 1 
7 
ర్‌ 


. చీలమండలోని ఎముకలు (టార్పల్‌ బోన్స్‌) 
. పాదము (అరికాలు) లోని ఎముకలు (మెటా టార్ప్సల్‌ 
బోన్స్‌) 
7. కాలివేళ్ళ ఎముకలు (టో బోన్స్‌-ఫెలాంజెస్‌) 14 
8. మోకాలి చిప్ప (నీ క్యాఫ్‌) 1 
"పై విధముగా దేహము రెండు వైపుల ఎముకలు సరిసమానముగా 
కలిగి వుండును. 


కపాలము (స్కల్‌-పు(రై): ఇది ఎనిమిది ఎముకలు ఒకదానితో ఒకటి 
కుట్టబడినట్టు బంధింపబడిన గట్టి సెట్టి. ఇందులో మెదడు భద్రముగా 
వుండును. మెదడు చాలొ సున్నితము, ముఖ్యమైన అవయవము కాబట్టి 
తలకు తగిలినదెబ్బ యొక్క అదురు చాలామటుకు గట్టివ, సాగునట్టివి 
అయిన కపాలపవు ఎముకలే భరించును. ముఖమునందు చిన్న ఎముకలు 
వుండును. అవి కళ్ళు, ముక్కు, నోటికి రక్షణగా వుండును. 


ప్రక్క టముకలు (రబ్‌ నః ఇవి పం[డైండు జతలుగా ఛాతీకి రెండు 
ప్రక్కలా వుండును. బాణంలాగా వొంగి - ముందు భాగంలో రొమ్ము 


oOo ఈ hk OW ~— 


ఎముకకు, వెనుక భాగంలో వెన్నుపూసలకు బంధింపబడివుండును. మొదటి 
7 జతలను (టూ రిబ్‌ ఎ అని, మిగతా 5 జతలను ఫాల్స్‌ రిబ్‌ స 
అని, వాటిలో చివరి రెండు జతలను ఫ్లోటింగ్‌ రిబ్‌్‌ అని అందురు. 
ఈ ప్రక్క చుముకలు గూడువలె వుండి లోనున్న అవయవాలైన గుండె, 
ఊపిరితిత్తులు, కాలేయము, ప్లీహములను (స్టన్‌) కాపాడుచుండును. 


వెన్నుపూసలు (వర్షిబ్రల్‌ కాలమ్‌): వీవు వెనుక వెన్నునందు 33 వెన్ను 
పూసలుండును. ఒకదానితో ఒకటి మెత్తటి రబ్బరులాంటి వదార్హనుతో 
బంధింపబడి వుండును. వివిధ కదలికలకు యివి అనుకూలముగా వుండును. 
వెన్నులోని పూసలను 5 భాగములుగా విభజించి, ఒక్కో భాగానికి 
ఒక్కో పేరు పెట్టుబడినది. ఒక్కో భాగములో క్రింద తెలిపిన ఎముకల 
సంఖ్య వుంటుంది. 

1. మెడ వెన్నుపూసలు - 7. వీటిని సర్వైకల్‌ వెర్టిబ్రా అందురు. 
2. వీవు వెన్నుపూసలు - 12. వీటిని తొరాసిక్‌ (ఛాతి) 


వెర్టిబ్రా అందురు. 
3. నడ్డి వెన్నుపూసలు - ర. వీటిని లంబార్‌ వెర్టిబ్రా అందురు. 
4. త్రికాస్టి వెన్నుపూసలు - ర వీటిని సేక్రల్‌ వెర్దిబ్రా అందురు. 
5. తోక వెన్నుపూసలు - 4. వీటిని కాక్సిక్స్‌ వర్టిబ్రా అందురు. 


కూపకము (సెల్విస్‌ - కటి వలయము): నంకరగా వుండు రెండు 
బలమైన తుంటి ఎముకల కూర్చుతో ఏర్పడినది కూపకము. తుంటి 
ఎముకలు ఒకదానితో ఒకటి ముందర కలిసివుండి, వెనుక త్రికాస్ట్రి 
సేక్రమ్‌) ఎముకతో కలిసి వుండును. శరీరం యొక్క పైభాగము 
బరువు వెన్నుపూసద్వారా కాళ్ళకు అందచేయుటకు నారధినళె వుండును. 
కూపకములో మూత్రాశయము, గర్భాశయము, పెద్ద (పేగు మున్నగునవి 
భద్రపరచబడి వుండును. తుంటి ఎముక ప్రక్కలందు తొడ ఎముక 
ఇముడుటకు, కీలు ఏర్పడుటకు లోతైన గూడులు వుండును. 


కీళ్ళు (జాయింట్స్‌): రెండు అంతకన్న ఎక్కువ ఎముకలు ఒకచోట 


చేరి బంధింపబడుట కీలు అందురు (జాయింట్‌ అందురు). కీళ్ళు రెండు 
రకములు; 


1. కదిలెడి కీళ్ళు (మూనబుల్‌ జాయింట్స్‌), 
2. కదలని కీళ్ళు (ఇమ్మూనబుల్‌ జాయింట్‌). 


కదిలే కీళ్ళు నాలుగు రకాలు: 1, బంతిగిన్నె కీలు (బాల్‌ అండ్‌ 

సాకెట్‌ జాయింట్‌) ఉదా! తుంటి తొడ ఎముకవద్ద ఏర్పడు కీలు. 

2. మడతబందు కీలు (హింజ్‌ జాయింట్‌) ఉదా! మోకాలు, మోచేతి 
వద్ద వుండు కీళ్ళు. 

3. జొరెడు కీళ్ళు (డైట్‌ లీ మూవబుల్‌ జాయింట్‌) ఉదా॥ మణికట్టు, 
చీలమండ, వెన్నుపూసలమధ్య, (ప్రక్క బుముకలనుధ్య వుండే కీళ్ళు. 

4. బొంగరపు కీళ్ళు (మువైనోటల్‌ జాయింట్‌) ఉదా! భుజము వద్ద 
కీలు. 


కండరములు (మజుల్‌): కండరముల వలన మానన శరీరంలో 


వివిధ రకాల కదలికలు కల్లును, మన దేహంలో మొత్తం దాదాపు 500 
కండరాలు వున్నాయి. కండరములు రెండు రకములు - 1 ఇచ్చా 
కండరములు (వాలెంటరీ మజుల్స్‌), 2. అనిచ్భా కండరములు 
(ఇన్‌ -వాలెంటరీ మజుల్ఫ్‌) 


l. ఇచ్చా కండరములు: ఇవి మన అధీనములో వుండి, మన 
ఇష్టానుసారముగ కదలించుటకు వీలు వుండును. ఉదా! కాళ్టు, చేతులు, 


ముఖము, ఛాతీలో వున్న మున్నగు కండరములు. ఈ కంఢరముల కొసలు 
ఎముకలకు అతుకుకొని వుండును. 


2. అనిచ్చా కండరములు: ఇవి మన అధీనములో వుండవు. కనుక 
మన ఇష్ట (ప్రకారము కదిలించుటకు వీలుండదు. వాటి పనులను 


అవి స్వతంత్రముగా చేయుచుండును. రక్తనాళములందు, (పేగులలోను, 
జీర్ణాశయమునందు ఈ కండరములు వుండును. 


3. శరీర ధర్మాలు (ఫిజియాలజీ) 


శ్వాసక్రియ (రెస్పిరేషన్‌): ముక్కు, స్వర పేటిక (శేరింగ్స్‌), 
శ్వాసనాళము (విండ్‌ సైప్‌), శ్వాసకోశములు (లంగ్స్‌) శ్వాసక్రియలో 
తోడ్పడే అవయవములు. 

ముక్కునందు గల వెంట్రుకలచే గాలిలోని దుమ్ము, ధూళి అడ్డగింవ 
బడి, స్వర పేటిక దాటి, శ్వాసనాళముగుండా మనము పీల్చిన గాలి 


rE 


శ్వాసకోశములకు చేరును. గాలి ఫీల్బుటను_ ఉచ్చ్యాసము (ఇన్‌ స్పిరేషన్‌), 
గాలి వదలుటను నిశ్వాసము (ఎక్స్‌పిరేషన్‌ ) అని అందురు. స్పాంజి వలె 
మెత్తగా వుండు ఊపిరితిత్తులు గుల) అనేకమైన గాలిగదులతో 
(ఏలి యోల్టై నిండి ఉండి, మనము ఫీల్చిన గాలిలోని | ప్రాణవాయువు, 
ఊపిరితిత్తులను చేరిన మలిన ర్తక్తమును శుభ్రపరచును. 






ఎడమ జఠరిక 


గుండి - రక్త పసరణము 


జీర్ణ క్రియ (డెజేషన్‌ ): మనము తిను ఆహారము పళ్ళచే బాగా నమలబడి, 
నోటిలోని లాలాజలము ద్యారా కొంత జీర్ణింపబడి, అన్నవాహికను దాటి, 
జీర్ణాశయములోనికి చేరును. ఇక్కడ జఠర రసముతో కొంత జీర్లింపబడి, 
చిన న! 
(పేవులను చేరును. యిక్కడ ఫైత్యరసము (జైల్‌), మధుర 
wl (ప్యాం|క్రియాటిక్‌ జూస్‌), ఆంత్ర రసము (ఇంటే స్టైనల్‌ జూ జూస్‌) 
లలో కలిసిన ఆహారము పూర్తిగా జీర్ణమయి, చిన్న (ప్రేవులలోని విల్లె 


ద్వారా పీల్చబడి రక్తములో కలియును. దేహములోని వివిధ భాగాలకీ" 
ఆహారసారం రక్తం ద్యారా అందుతుంది. 





అన్నవాహిక 
బృహద్దమని 
గుండే 
ఊపీరి తిత్తి 
కాలేయము 


ప్లీహము 
జీరాశయము 
ధా 


లో 


ద్హప్రేన 
చిన్న (పేగు 


పురిషనాళము 


ఛాతీ పొట్ట లోపలి అవయవాలు 

ర్రక్త (ప్రసరణము (బ్లడ్‌ సర్క్యులేషన్‌): గుండె, ర్తక్తనాళములు 
రక్తప్రసరణలో ముఖ్యభాగాలు. గుండె పిడికిరికంకే కొంచెం పెద్దగా 
వుండును. నాలుగుగోడలు కలిగిన మాంసపు ముద్దలా వుండును. ముందర 
ఛాతీ ఎడము భాగంలో, రొమ్ము ఎముక, (ప్రక్క బముకల వెనుక 
భాగంలో గుండె ఉండును. దేహము పైభాగము మరియు క్రింది 
భాగమునుండి మలిన రక్తం గుండెకు చేరి, అక్కడనుండి యంత్రం నలె 
ఊపిరితిత్తులకు గుండె సంకోచించడం వల్ల చిమ్మబడి, అక్కడ శుభ్రపడిన 
ర్రక్తం తిరిగి గుండెకు చేరును. తిరిగి గుండె దేహంలోని వివిధ భాగాలకు 
రక్తం పంపుచేయును. ఈ విధంగా గుండె సంకోచ వ్యాకోచములవలన 
రక్తప్రసరణ జరుగుతుంది. 


శరీరంలోని ధాతువులు లేక వాటి వరుసలు తెగుట లేక చీలుటను 


గొయమందురు. గాయం మాని మచ్చ గుర్తుగా మిగలవచ్చు. మనసుకు 
తగిలిన గాయం చేదు లేక మధుర జ్ఞాపకాల మచ్చలను వదలి వెళ్ళవచ్చును. 
కాలం శరీరానికి, మనసుకు తగిలిన గాయాలను మాన్సవచ్చు, మరచిపోయేట్లు 
చేయవచ్చు. కాలం అన్నిటికీ, అన్నిటికంశే మించిన దివ్యౌషధము గదా! 


గాయాల రకాలు: 1 గోకుడు గాయము ana ), 
(క 


కందుడు గాయం ట్యూషన్‌ ); 
కోత గాయం (ఇన్‌ సైజ్స్‌ ఇంజ్యూర్సీ, 
చీల్చబడిన గాయం (లాసిరేటెడ్‌), 
ఫొడవబడిన గాయం (స్టాట్‌ ఇంజ్యూరీ), 
తుపాకీ గాయం (గన్‌షాట్‌ ఇంజ్యూరీ) 
ఎముక విరుగుట (ఫ్రాక్చర్‌ ). 


వారాలాటిరలు టై 


గోకుడు గాయం: నేలమీద పడుటవల్ల, గరుకుగాను, మొద్దుగాను 
వుండు ఆయుధములుచేత, నేల, గోడ, రోడ్డుమీద ఈడ్చునపుడు 
ఈ గాయాలు కలుగును. ఇందులో చర్మము మాత్రము లేచిపోయి 
వుండును. 


- కందుడు గాయం: మొరటు, మొద్దు ఆయుధములచేత (లాఠీ, రాయి, 


కర్ర, ఇనుప రాడ్‌ మొదలగునవి), పిడికితో గుద్దుటవల్ల, బరువులు 
మీదపడుటనలన, చర్మం|క్రింది కండరములోని, ఇతర ధాతువులలోని 
రక్తనాళాలు చిట్ట - ర్తక్త కారి గూడుకట్టుకొని వాపు, బాధ కల్లును. 
చర్మం మామూలుగానే వుండును. 


. కోత గాయము: పదునైన ఆయుధాలతో - బ్లేడు, కత్తి చాకు, 


బాకు, వదునైన అంచువున్న గాజు, ఇనుము, రాయి, చెక్క జ్‌ 
చర్మం, కండరములు తెగివుండి, గాయపు అంచులు ఖచ్చితంగా, 
నున్నగా, మృదువుగా వుండును. ర్తక్తం ఎక్కువగా కారును. 

చీల్చబడిన గాయం: రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు, పైనుండి 
[క్రిందికి వడుటవల్ల, మొరటు, మొద్దు ఆయుధాలు (కర్ర, రాయి, 
యంత్రాలవల్ల చీల్చబడిన గాయాలు కలుగును. చర్మం, కండరాలు 





ర్‌, 


చీల్చబడి, అంచులు చిందరనందరగా నలిగిపోయి వుండును. రక్తం 


సుమారుగా కారును. ఎముకలు విరగవచ్చును. లోని అవయవములు 
చీలి గాయమై వుండవచ్చును. 


పొడవబడిన గాయం: మొనతేలిన, పదునైన అంచుకలిగిన పొడవాటి 
ఆయుధాలతో (చురకత్తి బాయినెట్‌, బాణం, బల్లెం, ఖడ్గం, 
మొదలగునవి) పొడుచుటవల్ల గాయం ఏర్పడును. గాయం లోతు 
ఎక్కువా పొడవు, వెడల్పుకన్నా. బయటకన్న రక్తం లోవల ఎక్కున 
కారును. 

తుపొకీ గాయాలు: తుపాకీ గుండువలన ప్రవేశ మరియు నిష్క్రమణ 
అనే రెండు గాయాలు ఏర్పడవచ్చు. దగ్గరినుండి కాల్చినచో ప్రవేశ 
గాయము చుట్టూ చర్మం నల్లగా కమిలి, వెంట్రుకలు చుండ్రుకుపోయి, 
పచ్చ పొడిచినట్టు వుండవచ్చు. వెడలిన (నిష్క్రమణ) గాయంలో 
ఈ లక్షణాలు వుండవు. ప్రవేశగాయముకన్న నిష్క్రమణ గాయము 
పెద్దది. నిష్క్రమణ గాయం లేకున్నచో గుండు శరీరమందే 
నిలిచిపోయి వుండవచ్చు. 


ఎముకల విరుగుళ్ళు: వీటిని గురించి ముందు పేజీలలో ప్రత్యేకముగా 
చర్చించబడింది. 


(డ్రెస్సింగ్‌ : గాయం పెద్దదికొకుండా, సూక్ష్మక్రిములు చేరకుండా, బాధ 
ఎక్కువ కాకుండా గాయంపై వేయు మందులు, దూది, గాజు, లింటును 
(డ్రెస్సింగ్‌ అందురు. 


(డ్రస్సింగ్‌ మూడు రకములు: 


క్షే 


డై (డ్రెస్సింగ్‌ (పొడికట్టు): తడిలేకుండా గొజు, లింటు వేసి 
(డెస్సింగ్‌ చేయుట, 

నూయిష్ట (డ్రెస్సింగ్‌ (తడికట్టు): చల్లని నీటిలో తడిపిన గుడ్డ, 
వేడినీటి కాపడం, మందుద్రవాలు, ఆయింట్‌ మెంట్స్‌, లోషన్స్‌ 
వేసి తడికట్టు కట్టువచ్చును. 

ఎమర్జన్సీ (డ్రెస్సింగ్‌: అత్యవసర పరిస్థితుల్లో మురికిలేని తెల్లని గుడ్డ 
లేక తెల్లని కాగితముతో (డ్రెస్సింగ్‌ చేయుట. 


(డెస్సింగ్‌ వల్ల ప్రయోజనాలు: 1 ర్తక్తం కారడం తగ్గిపోతుంది. 

2 గాయంలోకి దుమ్ము, ధూళి, తద్వారా సూక్ష్మక్రిములను చేరకుండ 
చేస్తుంది. 

3. గాయం పెద్దది కాకుండా చేసి, బాధనుండి కొంత ఉపశమనం 
కల్లిస్తుంది. 


బాండేజెస్‌ - గాయపు కట్లుగుడ 
శి 6) 


38 అంగుళముల చదరపు గుడ్డను తీసుకుని, దానిలోని రెండు 
మూలలను కలిపి, మధ్యకు కత్తిరించిన, త్రికోణాకారపు బేండేజి తయారగును. 
ఈ బేండేజిని అనేక విధములుగా వాడుకొనవచ్చును. 


బేండేజి వలన ప్రయోజనాలు: 

1. (డ్రెస్సింగ్‌ను, స్పింట్లను, వాటి స్టానంనుండి కదలిపోకుండా చేస్తుంది. 

. దెబ్బ తగిలిన భాగానికి ఆధారంగా నిలబడుతుంది. 

. విరిగిన ఎముకలను కదలకుండా చేస్తుంది. 

. ర్రక్షస్రానము తగ్గిస్తుంది. 

నావు, నొప్పిని తగ్గిస్తుంది. 

. రోగిని ఎత్తుటకు, దించుటకు, మోసుకొనిపోవుటకు ఉపయోగవడు 
తుంది. 


5. గాయముల నుండి రక్తస్రావము - 
ప్రథమ చికిత్స 


రారాహషిలుసటు 





1. గాయము తగిలిన భాగం ఏ రీతిలో ఉంచినచో తక్కువ రక్తం 
కారునో ఆ రీతిలోనే వుంచవలెను. 

2. మామూలుగా ఎముక విరిగినప్పుడుతప్ప గాయం తగిలిన భాగాన్ని 
పైకి ఎత్తి ఉంచవలెను. 

3. వీలయినచో గాయంచుట్టూ గల గుడ్డలను తీసివేసిన గాయం బాగుగా 
కనిపించును. తద్వారా ప్రథమ చికిత్స, చికిత్స మున్నగు 
విషయములను గూర్చి నిర్ణయించ వీలుండును. 

4. గాయం పైభాగాన రక్తం గడ్డకట్టినచో చెరపరాదు. 


కాయ య ET 


5. గాయమందు వున్న అన్ని పదార్దాలు (ఫారిన్‌ బాడీస్‌) తీసివేయుటకు 
వీలున్నచో తీసివేయవలెను. బలవంతముగా, రోగికి బాధ కలుగునట్లు 
తీయడానికి (ప్రయత్నించరాదు. 

6. (ప్రత్యక్ష లేక పరోక్ష ఒత్తిడితో (డైరెక్ట్‌ మరియు ఇన్‌-డెరెక్ట్‌ ప్రెజర్‌) 
ఉపయోగించి రక్షస్రానమును అపు చేయవలెను. 

7. వీలైనంతవరకు గాయమును సబ్బు, వేడినీళ్ళతో శుభ్రంచేసి, మెత్తని 
మెత్తలను వుంచి, (డ్రెస్సింగ్‌ ఇసి, బాండేజ్‌ కట్టవలెను. 

8. గాయమున్న భాగమును కదలకుండునట్లు చేయవలెను. ఒకవేళ 
గాయము కీలువద్ద వున్నచో కీలుతోసహా కదలకుండ కట్టు కట్టవలెను. 


9. బిగువు దుస్తులను సడలించి రోగికి గాలి బాగుగా సోకునట్టు చేసి, 
రోగికి గాయం తగిలిన భాగానికి విశ్రాంతి నీయవలెను. 


10. ర్తక్తం తక్కువ కారుతూ, మాట్లాడు స్థితిలో వున్నచో శక్తి, ఉత్సాహము 
వచ్చుటకు వేడికాఫీ టీ లను లేక వేటి నీటిలో వంచదారకానీ, 
గ్లూకోజ్‌ కానీ కలిపిన ద్రనమును యిన్వవలెను. 


6. శుద్ద రక్తనాళములను అదుమవలసిన 
స్థానములు (ప్రెజర్‌ పాయింట్‌ ఎ) 





ర్తక్తం కారునపుడు శుద్ద రక్తనాళమును అదిమినచో రక్తం కారుట 
ఆగిపోవును. మామూలుగా ఈ రక్తనాళాల క్రింద గట్టి ఎముకలు 
వుండటవలన అదుముటకు వీలువుండును. అపుడు రక్తం కారుట 
(పైపును గట్టిగా నొక్కినచో నీరు రాకుండా ఆగిపోయినట్టు) ఆగిపోవును. 
బొటన్నవేలుతో కాని, మిగతా నాలుగు వేళ్ళతోకానీ, మొత్తం చేతితోకాని 
అదుమవచ్చును. శుద్ద రక్తనాళము (ధమని) ను దానియొక్క నాడి 
(పల్స్‌) నిబట్టి తెలుసుకోవచ్చు. టూర్నికేలు (రబ్బరు, తోలు, నూలు, 
గుడ్డతో చేసిన పట్టిలు లేదా తాళ్ళు) ఉపయోగించి గాయం పైభాగాన 
శుద్ద ర్తక్తనాళాన్ని అదిమి రక్తస్రావాన్ని ఆపవచ్చును. 


డొ. కేతు బుచ్చిరెడ్డి 21) ప్రథమ చికీత్స 





శుద్ద రక్తనాళములు అదుమనలసిన చోట్లు 


డొ. కేతు బుచ్చి రెడ్డ ధ్రథము చికిత్స 


వివిధ శుద రక్తనాళములు - అవి అదువువలసీన చోటు 
త = స్త 
('పెషర్‌ పాయింట్స్‌): 


1. కెరాటిడ్‌ (పెజర్‌ పాయింట్‌: ఇది తలకు ర్తక్తం తీసుకొనిపోవు 
పెద్ద శుద్ద రక్తనాళం. గొంతుకు రెండువైపుల వుండి, క్రింది దవడను 
అనుసరించి చెవి క్రిందుగా తలకు చేరును. (క్రింది దవడ ఎముకకు 
మూడు అంగుళములు క్రిందుగా అదుముటకు వీలున్నది. (చేతి 
నాలుగు (వ్రేళ్ళతో _అదునువచ్చును.) 


2. సబ్‌ క్లేవియన్‌ (ప్రెజర్‌ పాయింట్‌: సబ్‌ శ్లేవియన్‌ ర్తక్తనాళము 


బోర ఎముక క్రిందుగా పోవును. దీనిని బొటన (వేలుతో బోర 
ఎముక (క్రింద అదునువలయును. 


3. (బేకియల్‌ (పెజర్‌ పాయింట్‌: (బ్రేకియల్‌ శుద్ద ర్తక్తనాళము 
చంకనుండి చేతియందుగల పెద్ద కండరమైన ద్విశిర కండరము 
(క్రిందుగా రక్తమును కొనిపోవుచుండును. దీనిని అదుముటకు చేతి 
నాలుగువేళ్ళు దగ్గరగా చేర్చి ర్తక్తనాళముమీద పెట్టి అదుమనలయును. 


4. మెంపరల్‌ (ప్రెజర్‌ పాయింట్‌: తల కణతలకు యిరువైపుల 
వుండును. 


ర, ఆక్సిపిటల్‌ (ప్రెజర్‌ పాయింట్‌: పెడతలకు రెండు వైపులా వుండును. 


6. ఫేషియల్‌ (ప్రెజర్‌ పాయింట్‌: గడ్డమునకు దవడమూలకు మధ్య 
వుండును. 


7. ఆక్ట్రీలరీ (ప్రెజర్‌ పాయింట్‌: అక్టీలరీ శుద్ద ర్తక్తనాళము చంక యందు 
వుండును. చంకయందు గుడ్డను గుండ్రటి వుండగా చుట్టిపెట్టి చంక 
ముడిచిన చేతిక్రింది భాగాల్లో గాయాల వలన కారుతున్న రక్తం 
ఆగిపోవును. 


8. రేడియల్‌ మరియు అల్‌నార్‌ (ఫైజర్‌ పాయింట్స్‌: చేతి 
మణికట్టుకు యిరువైపుల ముందరిభాగంలో వుండును. 

9. ఫిమరల్‌ (పైజర్‌ పాయింట్‌: తొడ 'పైభాగనుందు (గజ్జల్లో) 
ఫిమరల్‌ శుద్ద రక్తనాళముండును. దీనిని అదిమినచో తొడ, కాలు 
భౌగాల్లో ర్తక్తస్రావము ఆగుమ. 





గుడ్డ మెలిదీసి బిగించడం ద్వారా రక్తప్రసరణాన్ని ఆపే విధానం 

10. పాఫ్టిటియల్‌ ప్రెజర్‌ పాయింట్‌; మోకాలు వెనకాల వుండును. 
మోకాలు మామూలుగా ముడిచినా, ఉండగా చుట్టిన గుడ్డ పెట్టి 
మోకాలు ముడిచినా ర్రక్తస్రానం ఆగిపోతుంది. 

11 ఆంటీరియర్‌ టిబియల్‌ ప్రెజర్‌ పాయింట్‌: పాదం ముందు 
భాగాన, మధ్యలో ఎత్తుగా వుండుచోట, మొదటి, రెండు వేళ్ళ 
మధ్య వుండును. 

12. వొస్టిరియర్‌ టిబియల్‌ (ప్రెజర్‌ పాయింట్‌: చీలనుండ దిగున 
వుండును. 

13. పామార్‌ ఆర్స్‌ (ప్రెజర్‌ పాయింట్‌: అరచేతియందు ర్తక్తనాళములు 
చెట్లకొమ్మలనలె గుంపుగా వుండును. గుడ్డను గుండ్రముగా చుట్టి 
అరచేతిలో పెట్టి పిడికిలి బిగించినచో  ర్రక్షస్రానము ఆగిపోవును. 





టూర్షి కెలు కర్ణే చోట్లు 


డొ. కేతు బుచ్చి రెడ్డి (24) ప్రథమ చికిత్స 


TFT పొట్టమీద గాయాలు 


లక్షణాలు: 1. నొప్పి- మెల్లగా మొదలై తీవ్రతరమవుతుంది. 2. 
పొట్టలోపలి అవయవాలు పిండినట్టు బాధ. 3. వాంతులు. 4 నీరసం, 
ర్‌. దప్పిక. 6. శ్వాస, నొడి వేగనంత మవుతుంది. 7. రక్తం వాంతి 
చేసుకోవటం. 8. పొట్ట తీవ్రంగా నొప్పితో బిగిసిపోవటం. 9. కడుపుపట్టు 
కొని వుండటం. 10. కదలకుండా వడివుండటం. 


కడుపు పైభాగాన దెబ్బలు తగిలి, లోపలవుండు అవయవములు 
బయటకి రానియెడల చేయవలసిన ప్రధమ చికిత్స: 


1 రోగిని వెల్లకిలా వరుండబెట్టవలెను. మోకాళ్ళను వంచి, తలకు, 
భుజములకు ఎత్తు కల్గించవలెను, ఇందువలన పొట్టమీద ఒత్తిడి తగ్గి 
నొప్పి తగ్గను. 


2. రక్తస్రావమును ఆపవలెను. షాక్‌ వచ్చినచో చికిత్స చేయవలెను, 


3. తినుటకు, త్రాగుటకు ఏమీ యివ్వరాదు. వాంతి వచ్చిన ప్రమాద 
మగును. వాంతి వచ్చేట్టున్నా, అపస్మారక స్థితిలో వున్నా, తల 
ఒక పక్కకు తిప్పి, గాలి అడునట్టు చూడవలెను, 





పొటమీది గాయానికి కట్లు - రోగిని పడుకోబెళ్టే విధానం 
Ca) ఛు (3) 


డా. కేతు బుచ్చి రెడ్డీ ( 25! (వ్రథమ చికిత్స 


4. అవసమైనంత నరకే గాయములకు చేయు సామాన్య చికిత్స చేయవలెను. 
5. రోగిని ఆసుపత్రికి తీసుకొన్ని వెళ్ళవలెను. 


పొట్టపై గాయాలళతోపాటు, లోపలి అవయవములు కూడా 
బయటికి వచ్చిన చేయవలసిన (ప్రథమ చికిత్స: 

1. రోగిని వెల్లకిలా పడుకోబెట్టి, మోకాళ్ళను వంచి, తల, భుజములకు 
ఎత్తు కలిగించనలెను. ఇందువలన పొట్ట కండరాలు వదులయి, 
నొప్పి తగ్గును, 

2. పొట్టమీద గాయముగుండా బయటకు వచ్చిన (ప్రేగులు మొదలగువాటిని 
లోనికి త్రోయుటకు ప్రయత్నము చేయరాదు. 

3. పరిశుభ్రమైన టవలు, లేదా బట్టతో గాయం పైభాగాన్ని కప్పవలెను. 

4. బయటకి వచ్చిన (పేగులు మొదలగువాటిని వెచ్చని నీటితోకాని, 
ఉప్పు కలిపిన నీటితోగాని అప్పుడప్పుడు తడుపుచుండవలెను. అట్టు 
చేసిన అవి ఎండిపోవు. తర్వాత సర్హను అపరేషన్‌ చేసి వాటిని 
యధాస్థానములో వుంచుటకు వీలగును. 

5. నోటిద్వారా తినుటకు, త్రాగుటకు ఏమీ యివ్వరాదు. వాంతి 
వచ్చునట్టున్నా, అపస్మారక స్థితిలో వున్నా, తల ఒక పక్కకు 
తిప్పి గాలి ఆడునట్టు చూడవలెను ఇలా చేయనిచో వాంతి 


అయిన పదార్హంకానీ, నాలుకకానీ ఊపిరి గొట్టానికి అడ్డుపడి, ఊపిరి 
ఆడకుండా చెయును. 


6. పొట్టపైన ఎలాంటి ఒత్తిడిని కల్షించరాదు. 
7. సాధ్యమైనంత త్వరగా రోగిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళవలెను. 


8. లోన ర్రక్తస్రావము(ఇంటర్నల్‌ హెమరేజ్‌ ) 


1. ఊపిరితిత్తులు (లంగ్స్‌): దగ్గినపుడు రక్తం ఎర్రని నురుగుతో 
వచ్చును. ఉదా! ఊపిరితిత్తుల గాయాలు, క్షయ, కాన్సర్‌. 

2. కదుపు (స్టమక్‌): వాంతి అయినపుడు ర్తక్తం పడును. ఆ ర్తక్తము 
కాఫీపొడి రంగులో వుండును. ఉదా! కొన్ని విషాలవల్ల (ఆమ్హములు, 
శ్రారముల్సు) కడుపులో వుండు, కాన్సర్‌. 


4. 


7. 


చిన్న సేవులు (స్మాల్‌ ఇంట సెన్‌ నః మలములో రక్తము పడును. 
ఇది నల్లని తారురంగు కలిగి వుండును. 

పెద్దపేవులు (లార్జ్‌ ఇంట స్పెన్స్‌): మలములో ర్రక్తము వచ్చును. 
యిది ప్రకాశవంతమైన. వేరనీ రంగు కలిగి వుండును. ఉదా! 
పుండు, కాన్సర్‌, మొలలు. 

మూ్రపిండములు (కిడ్నీన్‌): మూత్రముతో రక్తం వచ్చును. ఇది 
పొగరంగు కలి వుండును. (పొగచూరు నీళ్ళలా). మూత్రపిండముల 
దగ్గర (నడుము (పక్క) నొప్పి వచ్చును. 

మూత్రాశయము (బ్బాడర్‌ ): మూత్రములో ర్రక్తము వచ్చును. ఇది 
ఎర్రగా. వుండును. మూత్ర విసర్జన కష్టముగా వుండును. 
కాలేయము, ప్లీహము (లివర్‌ మరియు స్టన్‌): వీటినుండి రక్తము 
కారిన బయటకు కనిపించదు. ఇది చాలా ప్రమాదకరమైనది. 


విపరీత రక్తస్రావానికి గుర్తులు, లక్షణాలు: 


రార మి లు శం బా 


9. 


నిలబడినపుడు తలతిప్పటము, సామ్మసిల్టు గుణములు వుండును. 
ముఖము, “పెదవులు పారిపోయి వుండును. 

చర్మం చల్లగాను, జిగటగానూ వుండును. 

దప్పిక ఎక్కువగా వుండును. 

అశాంతిగా తిరుగుచూ అతిగా మాట్లాడును. 

నాడి బలహీనముగా వుండును. లేక అతి వేగముగా కొట్టుకొనును. 
లేక మణికట్టువద్ద రేడియల్‌ ర్తక్తనాళముయొక్క నాడి తెలియక 
పోవచ్చును. 

ఊపిరి తొందరగానూ, కష్టముగానూ, అవలింతలతో, నిట్టూర్పుల 
తోనూ వుండును. 


. గాలికొరకు |ప్రాకులాడును. గుడ్డలు చించుకొనుట, చేతులు విసురుట 


మున్నగు పనులు చేయును. 
చివరకు రోగి పూర్తిగా స్పృహ కోల్ళోనును. 


చేయవలసిన ప్రథమ చికిత్స: సాధ్యమైనంత త్వరగా రోగిని అసువత్రికి 
ఛేర్చవలెను. నోటిద్వారా తినుటకు, త్రాగుటకు ఏమీ యివ్వరాదు. 


లోన రక్తస్రావము ఎక్కువగా జరుగుచున్నదేమోనని డాక్టరుగారికి 
తెలియపరచవలెను. 


డొ. కేతు బుచ్చిరెడ్డి 27 ప్రథమ చికిత్స 


9. బయట రక్త స్రావం 


ముక్కునుండి రక్తం కారుట - (పథమ చికిత్స: 


l. 


రోగికి ధారాళముగా గాలివచ్చునట్టు చేయవలెను. లేదా కిటికీ వద్ద 
కూర్చుండబెట్టి తలను కొంచెం ముందుకు వొంచవలెను. 


. శరీరముపై బిగుతుగా వున్న దుస్తులను తొలగించవలెను. 
. ముక్కు a గారి. పీల్చవద్దని రోగికి చెప్పవలెను. నోటిద్వారా 


మాత్రమే పీల్బమని పౌచ్చరించవలెను. 


. ముక్కుముందరి భాగాన్ని నొక్కి పట్టవలెను. 
. ముక్కు చీదకుండ వుండమని రోగికి తెలియజేయవలెను. 
. ముక్కులో ఎలాంటి వస్తువులు పెట్టి త్రిషకూడదు. 





క్కునుండి రక్తం కారుటను అవుట 


. ముక్కు పైభాగాన, మెడవెనుక, చంకల క్రింద నుంచుగడ్డలనుగాని, 


చన్నీటితో "తడిపిన. టనలుగాని వుంచవలెను, 


. ముక్కునందు గడ్డకట్టిన రక్తాన్ని చెరువరాదు. అట్లు చెరిపినచో రక్తం 


యధాప్రకారంగా కారిపోవును. 


. రోగిని ఆసు వత్రికి తీసు కెళ్ళవలెను. 


| డొ కేతు బుచ్చిరెడ్డి (28) ప్రథమ చికీత్స 


చెవినుండి రక్తం కారుట 


చెవిలోనుండి ర్తక్తం కారిన, అది పవురరై అడుగు భాగమునకు దెబ్బ 
తగిలినందువల్ల కారుచున్నదని (గ్రహీంపవలెను. 


ప్రథమ చికిత్స: న్‌ EAS పడుకోబెట్టి, తలకు కొద్దిగా ఎత్తు పెట్టవలెను. 

2. దెబ్బ తగిలిన, ర్తక్తం కారుచున్న చెవి వుండే వైపునకు తలను 
వంచవలిను. 

3. చెవిలో ఏమీ సెట్టి త్రిప్పరాదు. 

4. చెవిపై తేలిక పొడి (డ్రెస్సింగ్‌ చేసి బ్యాండేజీ కట్టవలెను. 

ర్‌. రోగిని ఆసుపత్రికి తీసుకుపోవలెను. 





చెవినుండి ర్తక్తం కారుటకు కట్టు 


అరచేతి నుండి. ర్తక్తం కారుట: అరచేతికి దెబ్బ తగిలినచో రక్తం 
ఎక్కువ కారును. కొరణము ఏమనగా - అక్కడ అనేక ధమనులు, 
సిరలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని వుండును. గాయమునందు అన్య 
పదార్థము లేకున్నచో ప్రత్యక్ష ఒత్తిడిని ఉపయోగించి లేదా పరోక్షంగా 
మణికట్టుకు యిరువైపులవున్న రేడియల్‌ మరియు అల్నార్‌ ధమనులపై 


ఒత్తిడి వుపయోగించి రక్తస్రావం ఆపుచేయవలళెను. గాయానికీ (డ్రెస్సింగ్‌ చేసీ, 
గుండ్రటి, గట్టి ప్యాడింగ్‌ యిచ్చి బ్యాండేజి కట్టవలెను. 


ఇజవజ్ల డ్రా తవ్వా 


ఉబ్బు ర్తక్తనాళాలనుండి ర్తక్తం కారుట (వారికోన్‌ వెయిన్స్‌ రీడింగ్‌ ): 
మలిన రక్తనాళాలు (సిరలు) నుండి హృదయమునైపు పోవు మలిన 
రక్తనాళములకు ఆటంకము కళ్లిన ఆ సిరలలో రక్తం నిలిచి, సిరలు. 
ఉబ్బును. వాటి గోడలు వాచి, లావుగా వుండును. అందుకే వీటిని ఉబ్బు 
సిరలు (వ్యారికోన్‌ వెయిన్స్‌) అందురు. ఇవి కాళ్ళయందు ఎక్కువగా 
ఏర్పడును. ఎక్కువసేపు నిలబడి పనిచేయు వ్యక్తులందు యివి ఏర్పడును. 
ఉబ్బు సిరలు చిలి ర్తక్తం (స్రవించిన ప్రమాదము కల్లును. తొందరగా 
రక్త సావమును అనవలెను. 


చికిత్స: రోగిని వెల్లికిలా పడుకోబెట్టి కాలును ఎంత ఎత్తువరకు ఎత్తుటకు 
వీలుఅగునో అంతవరకు ఎత్తి పెట్టి వుంచవలెను. ర్తక్తం కారు సిరపై మెత్తలతో 
బ్యాండేజి గట్టిగా కట్టవలెను. రక్తస్రావం తగ్గవరకూ దించరాదు. 


నాలుక్క పంటిచిగుళ్ళనుండి ర్తక్తం కారుట: నోటిలో గాయాలు, పుండ్లు 
ఏర్పడినపుడు ర్రక్తం కారును. రోగికి మంచుగడ్డనిచ్చి చప్పరించమనవలెను, 
మంచుగడ్డ దొరకనిచో చల్లని నీటిని నోటియందు వుంచుకొనమని 
చెప్పవలెను. 


10. ఊపిరాడకుండుట (శ్వాస స్తంభన) 


పరిశుభ్రమైన గాలిలోగల ఆక్సిజను (ప్రాణవాయువు) తగినంత 
ఊపిరితిత్తులకు లభించనందున ఊపిరి ఆడక వుండును. ఇందుకు అనేక 
కారణాలు గలవు. ఉదా! ఉరి, గొంతుమీద ఒత్తిడి, ఛాతీమీద ఒత్తిడి, 
గొంతులోపల అన్య పదార్దములు అడ్డుపడుట, విషవాయువులు పీల్బుట, 
నీటిలో మునిగినపుడు మున్నగు వాటివల్ల ఊపిరి ఆడకపోవును. 
గుర్తులు - లక్షణాలు: 1. గారి తక్కువగా తీసుకొనును. 
2. తల తిరుగుచుండును, నీరసముగా వుండును. 
. నాడి వేగముగా కొట్టుకొనుచుండును. 
. తెలివి కొంతవరకు తప్పిపోవును. 
మెడమీద ర్తక్తనాళములు ఉబ్బును. 
ముఖము, పెదవులు, బుగ్గలు, (వేళ్ళు నీలిరంగుగా మారును. 


om డ్రై ధార 


రారా జి రు 


శ్యాసస్తంభన తీవ్రమయినచో గుర్తులు - లక్షణాలు: 


Mm Pro DE 


ముఖము, పెదవులు, బుగ్గలు నీలిరంగుగా మారును. 

వేళ్ళకొసలు నీలిరంగులో వుండును. 

ఊపిరి ఆగి అగి ఆడుచుండును. లేదా పూర్తిగా నిలిచిపోవచ్చును. 
నాడి నెమ్మదిగా క్రమము తప్పివుండును. 

పూర్తిగా తెలివితప్పిపోవును. 


శ్వాస స్తంభనకు (పథమ చికిత్స: 


k, 


ba 


రా 


ర ౫ రా 


ఊపిరి ఆడకుండుటకు గల కారణమునుండి రోగిని తొలగించవళిను. 
ఉదా! వంట గ్యాసు మున్నగునవి పీర్చినచో శ్వాసస్తంభన జరిగినచో 
ఆ గ్యాసునుండి దూరం చేయవలెను. 

గుంపుగా చేరిన జనమును తొలగించవలెను. 


. పరిశుభ్రమైన గాలి వీచునట్లు చూడవలెను. 


ఊపిరి ఆడకున్నచో కల్పిత శ్వాసక్రియ (ఆర్టిఫిషియల్‌ రెస్పి రేషన్‌ )ను 
కర్షించవ లెను. 

ఒళ్ళు చల్లబడినచో - దుప్పటిీకప్పి రోగికి వేడి కరిగించవలళెను. 
రోగికి విశ్రాంతి నీయవలెను, 

ఎండ, చలి, వాననుండి రోగికి రక్షణ కల్షించవలెను. 
సాధ్యమైనంత త్వరగా రోగిని ఆస్పత్రికి తీసుకొనిపోవలెను. 


11. చిన్నపల్లల ఫిట్‌ \ (వాయి) 


సాధారణముగా. పిల్లలకు జ్వరం ఎక్కువగా వున్నపుడు, సళ్ళు 


వచ్చునపుడు, కడుపు, (పేగులలో ఉపద్రవము ఏర్పడినపుడు వాయి 
(ఫిట్స్‌) రావచ్చును. 


గుర్తులు - లక్షణములు: 1 కాళ్ళు, చేతులు, ముఖమునందలి 
కండరములలో ఈడ్సులు వచ్చును. 


2, 
3. 


నోటిలో నురుగు వచ్చును. 
ముఖము నీలిరంగుగా మారును. లేదా, పాలిఫోవృను. 


డొ. కేతు బుచ్చి రెడ్డీ 31) (పథము చికిత్స 


4. ఒళ్ళు తెలియక వడీపోవును. 

ర్‌. ఊపిరి నీరసముగా, నిలిచిపోవునట్లు ఆడును. 

6. కనుపాపలు పెకి నిటారుగా నిల్చి, కనుగుడ్డలో కదలిక తగ్గిపోవును. 
ర న CaS 

చికిత్స: 1. డాక్టరును పిలిపించాలి. 


2. నాలుక కొరుకుకొనకుండా పళ్ళమధ్య చేతిగుడ్డను మడిచి పెట్టవలెను. 
నాలుక గొంతులో అడ్డం పడకుండ చూడవలెను. 


3. స్పృహ తప్పినచో తల మిగతా శరీరంకన్న కొంచెం క్రిందుగా వున్నట్టు, 
ఒకప్రక్కకు త్రిప్పి వుంచవలెను. నురుగు, చొల్లు తుడిచి వేయవలెను. 


4. జ్వరము ఎక్కువగా వున్నచో చల్లటి తడిగుడ్డ నుదుటిమీద వుంచి, 
కాళ్ళు చేతులు చల్లని నీటితో తుడవవలెను. 


12. అపస్మారకము 
(స్పృహ కోల్ళోవడం-లఅన్‌ కాన్టియస్‌ నెస్‌) 






అనేక కారణాలవలన అపస్మారక స్థితి ఏర్పడును. దెబ్బలు, జబ్బులు 
ముఖ్యమైనవి. 
వాటిలో ముఖ్యమైన కొన్ని కారణాలు: 1. షాక్‌. 
శ్వాస స్తంభన. 
. విషముల వలన, 
| తల పైన దెబ్బ - మెదడుకు గాయమయినందువల్ల. 
. ర్తక్తవుపోటు తీవ్రమై మెదడు రక్తనాళాలు చిట్టుటవలన. 
హిస్టరియా. 
. మూర్చరోగము (ఎపిలెప్సీ). 
. చిన్నపిల్లల వాయి (ఇన్‌ ఫాంబుల్‌ కన్‌ వల్లన్స్‌). 
. వడదెబ్బ (సన్‌ స్ట్రోక్‌). 
. మధుమేహము (డయబెటీస్‌), మరియు ఇన్సులిన్‌ మోతాదుకు మించి 
యిచ్చినచో. 
11. ఫెయింటింగ్‌ - కొంచెంసేవు మూర్చపోవుట. 
12. గుండెపోటు. 


డు 60౫3 ర 6 మ ల లై 


= 
(అ) 


డౌ. కేతు బుచ్చి రెడ్డీ 32) వ్రథమ చికిత్స 


పథమ చికిత్స: 1. రోగికి గారి ధారాళముగా వచ్చునట్లు కిటికీలు, 
తీలువులు తెరిచి వుంచవలెను. జన సమూహమును తొలగించవలెను. 
విషవాయువులు నుండి చేరు చేయవలెను. కృత్రిమ పండ్లు (కట్టుడు 
పండ్లు) తీసి వేయవలెను. జ 


2. 


శ్వాస ఆగిపోయినా, నీరసముగా ఉన్నట్లున్నా, రోగిని బోర్డ పడుకోబెట్టి 
కృత్రిమ శ్వాసక్రియ కలిగించవలెను, 


తలను ఒకవైవుకు త్రిప్పి వుంచి, గాలి ఆడుతున్నది లేనిది గమనించ 


వలెను. ఊపిరి గురకతో లేనపుడు వెల్లకిలా పరుండబెట్టవచ్చును. 
తల, భుజము కొంచెము ఎత్తులో పెట్టనచ్చును. 


గురకతోకూడిన ఊపిరి, నురుగు కారుతూ ఉండినచో - నురగ 
జారిపోవుటకు తల, ఛాతీభాగం, మిగతా శరీరభాగముకన్నా (క్రిందుగా 
ఉండునట్లు పెట్టవలెను. (రికవరి పొజిషన్‌) 


. మెడ, ఛాతీ, పొట్ట భాగములలో బిగువు దుస్తులు వున్నచో (కాలర్‌, 


బాసరి, బెల్టు, ప్యాంటు మొదలగునవి) తీసివేయవలెను. షర్టు 
గుండీలు తీసివేయవలెను. 


స్‌ 


రికవరి పొజిషన్‌ 


. రోగికి వేడి కలుగునట్లు దుప్పట్లు కవ్పవలెను. 
oy) we) 
. రోగిలో కలుగు మార్పులను గమనించవలెను. ఎవరో ఒకరు బాధ్యతగా 


రోగితోపాటు వుండవలెను, 


. రోగికి పూర్తిగా తెలిదివచ్చువరకు త్రాగుటకు, తినుటకు ఏమీ 


యిన్వరాదు. 


డొ. కేతు బుచ్చి రెడ్డి (33) (వ్రభమ చికీత్స 


9. స్ట్రైచరుమీద రోగిని నీడ, గాలి, బాగా వచ్చుచోటికి చేర్చవలెను. 

10. రోగి కొంచెం తెలివిగా ఉన్నచో, పెదవులు ఎండిపోకుండా నీటితో 
తడుపుచుండనలెను. 

11. పొట్టమీద ఎలాంటి గాయాలు లేకుండినచో, మన స్పృహలోనికి 
వచ్చినచో, రోగి దాహమన్నచో, కొద్దిగా నీటిని చవ్పరించుటకు 
యివ్వవచ్చును. 

12. అమ్మోనియా హ్టైడ్రాక్సెడు కానీ, స్మెల్లింగ్‌ సాల్ట్‌ గానీ వాసన 
చూపించిన రోగి తేరుకోవచ్చును. 

13. మొహంమీద నీళ్ళు చిలకరించడం, చెంపమీద దెబ్బ ఒక్కోసారి 
స్పృహను కలిగిస్తాయి. 

14. గుండెమర్హన అనసరమైతే చేయాలి. 


13. మూర్చరోగము (ఎపిలెప్సీ) 


రోగికి మూర్చ వచ్చుచున్నదని ఒక్కోసారి తెలియును. తలనొప్పి, 
చికాకు, కలతగా వుండటం, స్వష్షస్తితి, ఏదో వాసన వస్తున్నట్టు, ఏదో 
వినిపిస్తున్నట్టు వుండి, మూర్చ వచ్చుచున్నదని ముందుగానే రోగికి 
తెలియును. ఈ మానసిక భావనకు “అరా” అందురు. కంటిరెషలు 
ఆర్బక తేరపారజూచు. దశనుండి, కాళ్ళు, చేతులు, మిగతా శరీరం 
విపరీతంగా కొట్టుకొనువరకు ఈ మూర్భరోగము వివిధరకాలుగా వచ్చును. 
తెలివిలేకుండా పడిపోవచ్చు. తెలివి. వచ్చిన తర్వాత ముందు. చేసిన 
పనులు మరచిపోయి యధాప్రకారముగా వుండును. 


గుర్తులు - లక్షణాలు: 1. రోగి హఠాత్తుగా కేకవేసి నేలమీద పడిపోవును. 


2. రోగి శరీరమంతయు బి[ర్రబిగుసుకొనిపోవును. ముఖము ఎర్రబారి, 
వాడిపోయినట్టుండును. 


3. కాళ్ళు చేతులు కొట్టుకొనుచుండును. అలా కొట్టుకుంటున్నప్పుడు 
రోగి తనకు వోని కలుగజేసుకొనును. 


4. నోటినుండి నురుగు వచ్చును. నాలుక కొరుకుకొనవచ్చును. 
5. రోగికి తెలియకనే మలమూత్రములు విసర్దించును. 


డా. కేతు బుచ్చి రెడ్డీ (34) (పథమ చికిత్స 


ఫిట్స్‌ నిలిచిన తర్వాత రోగి కలవరపాటుగా దిక్కుతోచని స్థితిలో 
ఏదేదో చేయుచుండును. దేనినే “పోస్ట్‌ ఎపిలిప్టిక్‌ అటోమాటిజమ్‌” 
అందురు. 


ప్రథమ చికిత్స: 


1. 






ఫిట్స్‌ వస్తున్నపుడు రోగికి దగ్గరలో వుండి హాని కలుగచేయు 
వస్తువులను దూరముగ తీసివేయవలెను. ఉ॥ నిప్పు, నీరు, రాళ్ళు, 
కత్తులు మున్నగువాటిని దూరముగా వుండునట్లు చూడవలెను, 


. ఫిట్స్‌ వస్తున్నపుడు రోగికి కాళ్ళు చేతులు బలవంతముగా పట్టి 


అవరాదు. అలా చేసినచో రోగి ఎముకలు విరుగుటకాని, కీళ్ళు 
తొలగుటకానీ జరుగును. 


. రోగి నాలుక కొరుకుకొనకుండా చేతిగుడ్డను చుట్టి, సనక 


వుంచవలెను. ఏదైనా గట్టి వస్తువునకు (ఉదా! గరిటకాడ, కర్రవుల్ల 

ర వూ అటి ద 
గుడ్డచుట్టి పళ్ళమధ్య పెట్టవలెను. ఇలా నోట్లో చేయి పెట్టునవుడు 
రోగి మీ వేళ్ళు కొరకకుండా జాగ్రత్తపడాలి! 


. నోటినుండి వచ్చు నురుగు, చొల్లును శుభ్రము చేయవలెను. అది 


ఊపిరిగొట్టములోనికి, ఊపిరితిత్తులలోనికి పోయినచో ప్రమాదము. 


. అపస్మారకము (ఆన్‌ కొన్‌ షియస్‌నెస్‌) నకు చేయు చికిత్స చేసి 


మూర్భ మళ్ళీ రాగలదేమో _ జాగ్రత్తగా కనిపెట్టి రోగి పరిస్టితిని 
గూర్చి సంతృష్తి కలుగువరకు అక్కడే ఉండవలెను. లేదా బాధ్యత 
తీసుకోగల వ్యక్తికి అప్పజెప్పువరకు రోగిని వదలి వెళ్ళకూడదు. 


. మూర్చతగ్గి రోగి బాగున్నా డాక్టరువద్దకు తీసుకువెళ్ళి తగు సల 


హాను, పరీక్షలను చేయించుకొననలెనని రోగిని, బంధువులను 
హౌెచ్చరించవలయును. 





14. హిస్టరియా 
(సూతికావాయువు, దెయ్యపురోగము) 





మానసిక దృఢత్య్వము లేని (స్త్రీ పురుషులకు ఇది వచ్చును. 


వయసులోవున్న (స్త్రీలలో ఎక్కువగా వచ్చును. మానసిక ఉద్రేకము అనగా 
అధికమైన దుఃఖము లేక సంతోషము కారణముగా _ చెప్పబడుచున్నది. 








డా కతు బచ్చళ్త (35) కు లిక 





గుర్తులు ఖా లక్షణాలు: 


8, 


చిన్న విషయానికి లేదా అకారణంగా ఉ[దేకము కలుగును. 
అందరూ చూస్తున్నపుడే ఫిట్స్‌ వచ్చును. రోగి ఒంటరిగా వున్నపుడు 
ఫీట్‌ ఎ రావు. 

అకారణంగా ఉన్నట్లుండి నవ్వటం, ఏడ్వటం, శేకలు వేయటం 
చేయును. 

ఒక్కోసారి ఉన్నట్లుండి క్రింద పడిపోవును, అలా వడునవుడు దెబ్బ 
తగలకుండా చుట్టూ గమనించుకొనును. 

అర్హంపర్తం లేకుండా మాట్లాడటం, జుట్టు పీక్కోనడం చేయును, 
డా య (oc) ల 


. బట్టలు చించుకొనును. ప్రక్కనున్నవారిని గట్టిగా బిగించి పట్టుకొనును. 
. ఫిట్స్‌ వచ్చినపుడు నాలుక కొరుకుకొనుట, మలమూత్రములు 


విసర్హించుట చేయరు. 
“ లాగ లో ఖీ 
రోగి పూర్తిగా ఎట్టి పరిస్టితిలోను స్పృహ తప్పడు. 


ప్రథమ చికిత్స: 1. రోగిపట్ట ఎక్కువ శ్రద్ద, అనురాగం చూపించకూడదు. 
అట్లని అశ్రద్ద, నిర్లక్ష్యము చేయకూడదు. 
ల అతి విచారకరమైన వార్తలను తెలుపరాదు. 


3. 


వాయువు (ఫిట్‌ గ్‌) వచ్చినపుడు త్రాగుటకు, తినుటకు ఏమీ 
యివ్వరాదు. 


. రోగికి తెలియకుండా రోగియొక్క చర్యలు ఒక కంట కనిపెట్టవలెను. 
. మానసిక వైద్యుడికి చూపించవలెను. 


శరీరమందు గల జీవశక్తులు హఠాత్తుగా తగ్గిపోయి, "అతిని స్త్రాణ 


ఏర్పడుటను “షాక్‌” అందురు. ఇది తాత్కాలిక నీస్పత్తువ మొదలుకొని 
ప్రాణము పోగొట్టు శక్తిని కలిగివుండును. 


కారణాలు; 


l. 
2. 


ఎక్కున ఆనందం, ఉద్రేకం, దుఃఖము కలిగినపుడు షాక్‌ రావచ్చు. 


అనేక చిన్నగాయాలు తగిలి, శారీరక బాధతో లేక రక్తస్రావం జరిగి, 
షక్‌ రావచ్చు. 


డా కేతు బుచ్చి రెడ్డి 36 (వ్రథమ చికిత్స 


3. 


4. 


ప్రమాదకరమైన పెద్దదెబ్బలు తగిలినపుడు వెంటనే షాక్‌ వచ్చి, 
చికిత్స చేయకపోతే మరణము సంభవించవచ్చు. 

రక్ష స్రావము తీవ్రమయినపుడు షాక్‌ వచ్చును. ప్రథమ చికిత్స, రక్తం 
ఎక్కించటం మొదలగునవి చేయకపోతే మరణానికి దారితీయును, 


గుర్తులు - లక్షణాలు: 1. తలతిరగటం, సొమ్మసల్లటం, 


లాలా శై ల టై 


శరీరమంతా చెమట పట్టును. చల్లగా వుండును. 

వాంతి వచ్చినట్టు వుండును లేదా వాంతి అగును. 

శరీరము పారిపోయి ఉండును, 

శరీరము చల్లగా, జిగటగా వుండును. 

నాడి నెమ్మదిగా, ఒత్తిడి లేకుండా లేదా వడివడిగానూ కొట్టుకొనును. 
స్పృహతప్పి వడిపోవును. 


ప్రథమ చికిత్స: 


10. 


1. రోగికి భయపడవలదని ధైర్యము చెప్పవలెను. 

2. రోగిని వెల్లకిలా పరుండబెట్టి తలను ఒకవైపుకు తిప్పవలెను. 
3 
4 
5 


స్ప హాలో లేనిచో తినుటకు, త్రాగుటకు ఏమీ యివ్వరాదు. 


. ఊపిరి ఆడకున్న చో కల్పిత శ్వాసక్రియ కల్గించవలెను. 
ta 
. రక్తస్రావము అధికముగా వున్నా, ఎముకలు విరిగినపుడూ రోగిని 


కదల్బ్పరాదు. 

తలకు, రొమ్ముకు, పొట్టకు గాయములు లేనపుడుతప్ప మిగతా 
సమయములో స్పైచర్‌ తలవైపు కొంచెం [క్రిందుగా వంచి వుంచవలెను. 
వీలైనంత త్వరగా రోగిని ఆసుపత్రికి తీసుకొనిపోవలెను. 

తలకు, పొట్టకు, రొమ్ముకు గాయాలున్నచో రోగి భుజములను కొద్దిగా 
పైకి ఎత్తి వుంచవలెను. 

వాంతి చేసుకొనునట్టున్న, గాలి పీబ్చటకు యిబ్బంది వున్నట్టున్న 
రోగిని బోర్లపడుకోబెట్టి తలభాగము, మిగతా శరీరభాగముకన్న 
క్రిందుగా వుండునట్టు చయవలెను. 


మెడ, రొమ్ము, నడుముకుగల బిగువైన దుస్తులను తీసివేయవలెను. 


ll. 
12. 


13. 
14. 


గొని 


ఎరా లా how 





రగ్గు లేక దుప్పటి కప్పి, వేడి కలుగచేయవలెను. 


స్పృహలో వున్నచో నీరు, కాఫీ టీకాని కొంచెము కొంచముగా 
యివ్వవలేను. 
నొప్పీ తగుటకు మతుపదారము యివ్వరాదు. 
* అటి యా 
వేడినీటి బుడ్జను ఉపయోగించరాదు. 


16. కరెంట్‌ షాక్‌ 
(ఎలక్ట్రిక్‌ షాక్‌ - విద్యుద్దాతం) 






కరెంటులో తగులుకొన్న మనిషి నిగాని, కరెంటుషాక్‌ తగిలిన మనిషిని 
కరెంటినుండి వేరుచేసి ప్రథమ చికిత్స చేయవలెను. 


. కరెంటులో తగులుకొని వున్నచో వెంటనే స్విచ్‌ ఆఫ్‌ చేయవలెను. 


స్విచ్‌ కనిపించనిచో ఫ్యూజ్‌ ప్లగ్స్‌ తీసివేయనలెను. లేదా మెయిన్‌ 
ఆపివేయవళేను. తీగలను కత్తిరించుట, కోయుట చేయరాదు. 


. రక్షించు వ్యక్తికి అపాయము కలుగకుండా రబ్బరు తొడుగులు, 


పొడీగుడ్డలు, మడచిన దళసరి కాగితములు, అట్టలు, పొడికర్రలు 
సాయంతో కరెంటుకు తగులుకొనివున్న _ మనిషిని కరెంటునుండి 
దూరము చేయవలెను. ఇనుప నస్తువులు, వచ్చికర్రలు, తడిబట్టలు 
ధరించి కరెంటులో తగులుకొన్న మనిషి దగ్గరకు పోరాదు. ఇట్టి 
పరిస్టితిలో అతనిని ముట్టుకున్నచో ముట్టుకున్నవారికికూడా కరెంటు 
షాక్‌ తగిలి ప్రమాదము కలుగును. 


. ఊపిరి ఆడకున్నచో కల్పితశ్వాస కలిగించనలెను. 

. “షాక్‌ 'కు యివ్వవలసిన సాధారణ చికిత్స చేయవలెను. 

- శరీరము కాలివున్నచో కాలిన భాగాలకు చికిత్స చేయవలెను. 

. వెంటనే వైద్య సహాయము అందే అవకాశమున్నచో కబురు చేయవలెను. 
. కరెంటు షాక్‌ తిన్న మనిషి బొగున్నను డాక్టరు దగ్గరకు వెళ్ళి తగు 


సలహా తీసుకోమని హెచ్చరించవలెను. 


ప్రథమ చికిత్స 


17. ఎముకలు విరుగుట (ఫ్రాక్చర్‌) 


ఎముక పూర్తిగా విరుగవచ్చును లేదా చిట్టవచ్చును. ఇది మూడు 


విధములుగా జరుగవచ్చును: 


l. 


2. 


l. ప్రత్యక్షంగా తగిలిన దెబ్బవలన, 
2. పరోక్షంగా తాకిన దెబ్బవలన. 
3. కండరములు లాగుటవలన. 


ప్రత్యక్షంగా తగిలిన దెబ్బవలన: దెబ్బ తగిలినచోలే ఎముక విరుగును. 
ఉదా! 1) బలంగా కొట్టుటవలన, 2) తుపాకీ గుండు దెబ్బవళ్ల, 
3) యంత్రములచే నలిగిపోవుటవలన, 4) క్రందబడుటనలన. 


పరోక్షంగా తాకిన దెబ్బవలనః దెబ్బ తగిలినచోటు కొకుండా 
నురోచోట ఎముక విరుగును. ఉదా! ఎత్తునుండి [క్రిందకు పడినపుడు 
చేతిని సహాయముగా నేలమీద ఆన్నినపుడు చేయి విరుగకుండా 
కాలర్‌ బోన్‌ విరుగవచ్చును. 

కండరములు లాగుట వలన; ఇందువలనకూడా ఎముక విరుగ 


వచ్చును. ఉదా! మోకాలుకు సంబంధించి కండరములు హఠాత్తుగా 
లాగుటవలన మోకాలిచిప్ప (నీ క్యాప్‌) విరుగును. 


ఎముకలు విరుగుటలో రకాలు: 


l. 


2, 


సింపుల్‌ (ఫ్రాక్సరుః ఎముక విరిగి వుండును. కాని ఎముక బయటకు 
రాదు. గాయము బయటకు కనిపించదు. 


కాంపౌండు ఫ్రాక్చర్‌: ఎముక విరుగును. విరిగిన ఎముకల కొసలు 
చర్మం నుండి బయటకి పొడుచుకొని వచ్చును. బయట గాయము 
ఏర్పడును. రక్తం కారును. సూక్ష్మక్రిములు గాయమునందు చేరి 
చీము పట్టును. అందువలన ఎముక అతుకుకొనుటకు అవరోధము 
ఏర్పడును. 


కొంప్లికేలుడ్‌ (ఫ్రాకృరు: ఎముక విరిగి వేరొక సున్నిత అవయవమునకు 
హాని కల్షించును. ఉదా! తలపురై విరిగినపుడు ఆ విరిగిన ఎముకలు 
మెదడుకు హాని కలుగచేయును. ప్రక్క "టముకలు విరిగినవుడు 
ఆ విరిగిన ఎముకలు గుండె, కాలేయము, ఊపిరితిత్తులకు హాని 


జ్య గ్ర ఆనా 


కల్షించును. ఆ కాంప్లికేటెడ్‌ (ఫ్రాక్చర్‌ సింపుల్‌ లేదా కాంపౌండ్‌ 
(ఫ్రాక్చర్‌ కావచ్చును. 

4. కమ్మిన్యూకెడ్‌ (ఫ్రాక్చర్‌: ఎముకలు ముక్కలు ముక్కలుగా 
విరిగిపోవును. 

5. ఇంపాశ్టెడ్‌ (ఫ్రాక్చర్‌: ఎముక విరీగిపోవును. విరిగిన ఎముకల కొసలు 
ఒకదానిలో యింకొకటి చొచ్చుకొనిపోవును. 

6. గ్రీన్‌స్టిక్‌ (ఫ్రాక్చర్‌: ఎముక వంగుట లేక చిట్లుట. ఇవి చిన్న 
పిల్ల లందు మాత్రమే జరుగును. చిన్నపిల్లల ఎముకలు లేతగా 
పచ్చిపుల్లవలె వుండును కావున అవి పూర్తిగా విరిగిపోవు, 

7. డిప్రెన్‌ ఫ్రాక్సరు: ఎముక విరిగి లొత్తపడును. పుర్రెకు దెబ్బ 
తగిలినపుడు తల'పైనుండు ఎముక విరిగి లోపలకు అణిగిపోవును. 
ఎముకలు విరిగినపుడు గుర్తుల - లక్షణాలు: 1. నొప్పి (పెయిన్‌), 

. వాపు (సెల్లింగ్‌), 

. శక్తి లేకుండుట (లాస్‌ అఫ్‌ పవర్‌), 

. వంకర (ఇరెగ్యులారిటీ), 

. అంగవైకల్యము (డిఫార్మిటీ), 

. తాకిన, నొక్కిన నొప్పీ కలుగుట (టెండర్‌ నెస్‌), 

. కరకర శబ్దము ((కెపిటస్స), 

. అస్వాభావిక కదలిక (అన్‌ -న్యాచురల్‌ మూమెంట్‌), 


6౦ ఎఎ రారా మి WD 


సామాన్య ప్రథమచికిత్స (జనరల్‌ ట్రీట్‌మెంట్‌ ఫర్‌ 

ఫ్రాక్సర్స): 1 ఎముక విరిగినదని తెలిసిన వెంటనే గాయము 

తగిలినచోట ర్తక్తము కారుచున్నచో ఆపనలెను. 

2. విరిగిన భాగానికి విశ్రాంతి నీయవలెను. 

3. గాయమును శుభ్రవరచి కట్టు కట్టవలెను. 

4. ఎముక విరిగి కొసలు బయటకు పొడుచుకొనివచ్చినచో వాటిని లోనికి 
తోయుటకు ప్రయత్నించరాదు. 


ర్‌. ఎముక విరిగి బయటకు రాకున్నచో బ్యాండేజి గట్టిగానూ, ఎముక 
బయటకు వచ్చిన బ్యాండేజి తేరికగాన్లు కట్టి, ఆసువత్రికి తీసుకొని 
వెళ్ళవ లెను. 


6. ఫ్రాక్చర్‌ తీవ్రమై బాధవలన షాక్‌ వచ్చినచో *షాక్‌'కు మొదట 
చికిత్స చేయవళిను. ఊపిరి ఆడకున్న కృత్రిమ శ్వాస కల్షించవలెను. 


18. ప్వురె ఎముకలు విరుగుట 
(స్కల్‌ ఫ్రాక్చర్‌) 






తల పైన, రెండుప్రక్కల బలమైన దెబ్బ తగిలినపుడు వృురె విరుగును. 
చాలామటుకు తీవ్రముగా వుండును. ఇది డి(పెస్ట్‌ ఫ్రొక్చ లేక చిట్టి, 
చీలి వుండవచ్చును. తలవ్వురె అడుగుభాగము కూడా విరగవచ్చును. 
ఇది పరోక్ష (ప్రభావము వలన జరుగును. ఉదా! ఎత్తునుండి నేలపై 
పడినపుడు, కాళ్ళనుండి వెన్నుపాముద్యారా తల అడుగు భాగమునకు ఈ 
పరోక్ష ప్రభానముయొక్క బలము తగిలి తలపై పురె అడుగు భాగము 
విరుగును. 
గుర్తులు - లక్షణాలు: 1. చెవి, ముక్కు, నోటినుండి రక్తం కారును. 

2. వాంతి అగును. 

3. కన్నులు ఎర్రబారి, చివరకు నల్లగా మారును. 

4. ముఖము పారిపోయి వుండును. 

5. రోగి మాట్లాడు స్టితిలో ఉండడు. 


(పథమ చికిత్స: 1. ఊపిరి మామూలుగా ఆడుచున్నప్పటికి, రోగిని 

బేల్లకిలా పరుండబెట్టి తలకు, భుజములకు కొంచెము ఎత్తు కల్గించవలెను. 

2. చెవిలోనుండి ర్రక్తం కారుచున్నచో - ఆ చెని క్రిందుగా ఉండునట్లు 
తలవంచవలెను. 

3. ఊపిరి కష్టముగా ఆడుచున్నచో 3 నంతులు బోర్లవరుండబెట్టి తలను 
ఒక ప్రక్కకు వంచవలెను, 

4. రోగిని జాగ్రత్తగా పరిశీలించి, ఎప్పటికప్పడు అతనిలో కల్లు మార్పులను 

గమనించవలెను. 

రోగికి వేడికల్లుటకు కంబళి కప్పవలెను. 

మెడపై, చంకలక్రింద, తలపైన ఐస్‌గాని, చల్లటినీటితో తడీపిన 

పక ఉంచవలెను. 

. బిగువైన దుస్తులను తీసి వేయవలెను. 


డొ. కేతు బుచ్చి రెడ్డీ (41) వ్రభమ చికిత్స | 


ద 


లా 


8. తినుటకు, త్రాగుటకు ఏమీ యివ్వరాదు. 

9. రోగిని బాధ్యతగల మనిషికి అప్పగించునరకు, అతనిని వదలి వెళ్ళరాదు. 

10. రోగిని ఆసుపత్రికి డోరికలో తరలించవలెను. తలకు అదురులు 
లేకుండ చూడవలెను. 


19. (క్రింది దవడ ఎరుగుట 
(లోవర్‌ జా ఫ్రాక్చర్‌) 
తుపాకీ గుండునలన, కొట్టుటనలన, |క్రిందపడుటనలన క్రింది దవడ 


విరగవచ్చును. ఎక్కువగా ఒకవైపు దవడనూత్రమే విరుగును. రెండువైపుల 
చాలా అరుదుగా తీవ్రమైన ఆక్సిడెంట్లు జరీగినవుడు _ విరుగవచ్చును. 








విరిగిన (క్రింది దవడకు ఆధారం కల్షిస్తూ కట్టన కట్లు 


గురులు - లకణొలు: 1. మాటాడుటకు, తినుటకు కష్టనుగును. 
ఎజి ఆత్మి యి 
2. నోటిని తెరుచుటకు, మూయుటకు శక్తి లేకుండును. 
3. రక్తముతో కలిసిన చొల్లు నోటినుండి కారుచుండును. 
4. నోటిలో వండ్లవరుస క్రమముతప్పి వుండును. 
ర్‌. నొప్పి, వాపు వుండును. 


(పథమ చికీత క 








6. కరకర శబ్దముండును. 
7. అందవికొరము కల్పును. 
ప్రథమ చికిత్స: 1. నోటిలో కృత్రిమ పండ్లున్నచో తీసివేయవలెను. 


2. (కింది దవడ కదలకుండా బ్యాండేజితో ఆధారము కలుగునటు 
లికగా కట్టు కట్టువలెను. ప్త 


20. చేతిదండ ఎముక విరుగుట 
(ఫ్రాక్చర్‌ అఫ్‌ హ్యూమరస్‌) 





క్రీందఫడ్డవ్పడు, కొట్టినపుడు, తుపొకిగుండువలన చేతిదండ ఎముక 
విరుగవచ్చును. 


ప్రథమ చికిత్సవ 1. రోగి ధరించివున్న చొక్కా తీయరాదు. చేయి 
కదిలించునపుడు వివరీతమైన నొప్పి కలుగును. కొబట్టి అవసరమైతే 
చొక్కా కత్తిరించి తీసివేయవలెను. a 


2. రోగి మోచేతిని వంచి, అరచేతిని ఛాతీపై ఉంచవలెను. 
3. మోచేతికి, రొమ్ముకు మధ్య మెత్తలను ఉంచవలెను. 


చేతి దండ ఎముక 
విరిగినపుడు కట్టు 





డా. కేతు బుచ్చి రెడ్డి (43 ప్రథమ చికిత్స 


4. మణికట్టుకు గాయము లేకున్నచో “క్‌ అండ్‌ కాలర్‌ స్టింగ్‌” 
వేయవలెను. 


5, భుజముచుట్టు ఒక బ్రాడ్‌ బ్యాండేజీని వేసి రొమ్ముచుట్టు కట్టవలెను. 
ఇంకొక బ్రాడ్‌ బ్యాండేజీని మోచేతిమీదుగా ఛాతీ, కడుపు చుట్టూ 
కట్టన లెను. 

6. రోగిని కూర్చోబెట్టుకొని, వాహనములోకాని, లేదా నడిపించుకొని 
గొని అసువత్రికి తీసుకెళ్ళవలెను. 


21. తుంటిఎముక విరుగుట 


ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావమువలన తుంటిఎముక విరుగవచ్చును, 
ఉదా! 


1. ఎత్తునుండి మనిషి పడినపుడు తుంటిఎముకలు నేలమీద అనిన అవి 
విరుగును. ఇది ప్రత్యక్ష ప్రభావమువలన కలుగును. 

2. మనిషి ఎత్తునుండి క్రింద పడినపుడు కాళ్ళు నిటారుగా నేలమీద 
అనినప్పుడు తుంటిఎముకలు విరుగును. ఇది పరోక్ష ప్రభావము 
వలన కలుగును. తుంటీఎముకలు విరిగినపుడు వాటీలోపల వుండు 
మూత్రాశయము, మూత్రద్వారాలు, గర్భాశయము దెబ్బ తినవచ్చును, 

గుర్తులు - లక్షణాలు: 1 తుంటిలో, నడుములో నొప్పి తీవ్రముగా 

వుండును. రోగి కదిలినవుడు, దగ్గినపుడు ఈ నొప్పి ఎక్కున అగును. 

2. మనిషీ సరిగా నిలబడలేకపోవును. 


3. కటివలయములోపల రక్తస్రావము ఉండును. ఇది చాలా ప్రమాదము 
కలిగించును. 


4. మూత్రవిసర్జన కష్టముగా వుండును. మూత్రము పొగచూరిన రంగును 
కల్షివుండును. 

(ప్రథమ చికిత్స: 1. రోగికి సుఖముగా వుండునట్లు పడుకో బెట్టవలెను. 

ల రోగ మోకాళ్ళు వంచుకొని పరుండుటకు యిష్ట్రపడిన, తగురీతిగా 


దుప్పటి మడచి ఆధారము కలుగునట్లు, మెత్తగా ఉండునట్టు 
చేయవలెను. 


3. సాధ్యమైనంత తొందరలో రోగిని ఆసుపత్రికి తీసు కెళ్ళవలెను. 


| డా. కేతు బుచ్చిరెడ్డి (44) డ్రథము చికిత్స | 


4. ఆస్పత్రికి తీసుకొనిపోవుట ఆలస్యమైనచో, తుంటిఎముకలకు బ్యాండేజి 
కట్టవలెను. చీలమండల నడుమ, మోకాళ్ళు నడుమ తగు మెత్తలను 
వుంచవలెను. చీలమండలు, పాదములను కలిపి “ఫిగర్‌ ఆఫ్‌ 
ఎయిట్‌” (8 ఆకారముతో) బ్యాండేజి కట్టవలెను. ఒక (బాడ్‌ 
బ్యాండేజి మోకాళ్ళు కదలకుండా కట్టవలెను. 








22. తొడఎముక విరుగుట 
(థైబోన్‌ (ఫ్రాక్చర్‌ - ప్రథమ చికిత్స) 


రోగిని సాధ్యమైనంత తక్కువగా కదిలించవలెను. ఎక్కువగా 
కదిలించిన విపరీతమయిన నొప్పివలన షాక్‌ రావచ్చును. లోపల చిట్లిన 
లేక తెగిన రక్తనాళాల దగ్గర కట్టిన ర్తక్తవు గడ్డలు వాటిని మూసివుంచి 
రక్తస్రావము రాకుండా కాపాడును. ఎక్కువగా కదిర్చిన ఈ ర్తక్తపు గడ్డలు 
తొలగి, రక్తం ఎక్కువగా కారిపోవును. అ చుట్టుపట్ల దొరికిన వస్తువులతోనే 
విరిగిన భాగము కదలకుండా కట్టు కట్టవలెను. దొరికిన వాటితోనే చేసిన 
రెండు స్పింట్లను ఉవయోగించవలెను. ఒకటి లోపల గజ్జలనుండి కొలి 
నుడమవరకు, రెండోది వెలుపల చంకలనుండి కాలి నుడనునరకు వేసి, 
ఏడెనిమిదిచోట్ట - ఛాతీ, కడుపు, కొళ్ళవరకు బ్యాండేజీలతో బెల్టులాగొ 
కట్టనలెను. ఏమీ దొరకని గడ్డు పరిస్తితులలో విరిగిన కాలు, దెబ్బతగలని 
కొలుతో కలిపి కట్టవలెను. 





తొడ ఎముక విరిగినపుడు కట్టు 


డొ. కేతు బుచ్చిరెడ్డి 45 ప్రథమ చికిత్స 








23. కారి ఎముకలు విరుగుట- ప్రథమ చికిత్స 


పొదమునుండి మోకాలివరకు వున్న రెండు ఎముకలు విరిగినవుడు 
5 కట్టు ఈ క్రింది విధముగా కట్టవలెను: 


1. విరిగిన భాగము పైన 

2. విరిగిన భాగము[క్రింద | ఈ నాలుగు కట్టకు బ్రాడ్‌ బ్యాండేజీలను 
3. మోకొలుకు ఉపయోగించవలెను, 

4. నడుముకు 


5. చీలమండ, పాదములను చేర్చి ఒక నేరోబ్యాండేజీతో '8' అకారముతో 
కట్టు కట్టవలెను. స్పింట్లను, మెత్తలను వుంచి కట్టవలెను. 
వూ ళు ధా 60 ఇచి టు 






24. మోకాలిచిపు విరుగుటు 
(ఫ్రాక్సర్‌ ఆఫ్‌ నీ క్యాప్‌) 





'మోకాలిచిప్పపై కొట్టినపుడు, |క్రిందపడ్డప్పడు ప్రత్యక్ష (ప్రభావం 
వలన; కండరములు లాగుటవలన పరోక్ష ప్రభావముతోను మోకాలిచివ్ప 
విరుగును. 
లక్షణాలు: నొప్పి, అందవికారము వుండును. కాలు కదల్భుట కష్టృమగును. 
మోకాలిచివ్న ఎగుడుదిగుడుగా వుండును. విరిగినచోట వాపు ఎక్కువగా 
వుండును. 


పథము చికిత్స: 1. రోగిని వెల్లకిలా పరుండబెట్టి, తల, భుజము 

వీలైనంత ఎత్తులో వుంచవలెను. 

2. కాలిని ఎంత ఎత్తుకు ఉంచవచ్చునో అంత ఎత్తులో వుంచి, కాలికి 
ఆధారము కలుగచేయవలెను. 

3. ఒక పొడుగాటి స్ప్టింటును తీసుకొని, పాదము క్రిందనుండి 
తొడ క్రిందభాగమువరకు వుంచవలెను. 

4. ఒక బ్రాడ్‌ బ్యాండేజితో తొడను, స్ప్రింట్‌ కు చేర్చి కట్టవలెను. 
రెండు నేరో బ్యాండేజీలు తీసుకొని ఒకటి మోకాలుకు, మరొకటి 
చీలమండకు, పాదములకు చేర్చి '8' ఆకారములో కట్టవలెను. 


25. వెన్నుపూసలు విరుగుట 
(ఫ్రాక్చర్‌ అఫ్‌ వర్తిబ్రే 





ప్రత్యక్షమైన లేదా పరోక్షమైన దెబ్బవలన వెన్నుపూసలు విరుగును. 
ఉదా! 
1. బరువైన వస్తువు వీపుమీద పడ్డప్పుడు వెన్నుపూసలు విరుగును. 
2. తలక్రిందులుగా నేలమీద పడ్డప్పుడు మెడ వెన్నుపూసలు విరుగును. 
గుర్తులు - లక్షణాలు: 1 విపరీతమైన నొప్పి వుండును. 
2. షాక్‌ రావచ్చును. 
3. ' పక్షవాతము రావచ్చును. 
4. మనిషి నిలబడలేకపోవును. 
(పథమ చికిత్స: 1. రోగిని కదలకుండ వడుకోనుని పౌచ్చరించవలెను. 
2. రోగి తెలివితప్పి సడివున్నచో, నాలుక శ్వాసనాళమును అడ్డుపడకుండ 
చూడవలెను. 


3. రోగి మోకాళ్ళనడువు, చీలమండలనడువు, తొడలమధ్య తగుమూత్రము 
దిండ్డను ఉంచనలెను. 


4. పాదములకు 8' ఆకారముగల కట్టు కట్టవలెను, కట్టునుండి 
పాదములమధ్య వుండవలెను. 


5. రోగిని ఆసుపత్రికి చేర్చవలెను. ముఖము పైకుండునట్లు స్ట్రైచర్‌ 
మీద వెల్లకిలా పడుకోబెట్టి తీసుకొనిపోవలెను. స్టైచర్‌ లేనిచో, 
తలువుచెక్క, చెక్కబోర్లు మున్నగునవి 'నేరుగాను, నంగనట్టివాటిపై 
పడుకోబెట్టి తీసుకెళ్ళవలెను. రోగిని ఎత్తునపుడు, దించునప్పుడు 
శరీరభాగములను - ముఖ్యంగా వెన్నుపూసలను వంచకూడదు. 


26. ప్రక్క టముకలు ఎరుగుట 
(ఫ్రాక్చర్‌ అఫ్‌ రిబ్స్‌) 


(ప్రత్యక్షమైన లేదా పరో శ్షమైన దెబ్బ వలన (పక్క బముకలు ఐరుగును, 
విరిగిన ఎముకలు కొసలు ఛాతీలోపల ముఖ్య అవయవములయిన గుండె, 








డౌ. కేతు బుచ్చి రెడ్డ రెడ్తీ 


(ప్రథమ చికీత్స 





గుర్తులు - లక్షణాలు: 1. కాలర్‌ బోన్‌ విరిగినవైపున్న చేయి పూర్తిగా 


శక్తిహినతకు లోనగును. ఆ వైపునకే తల వంగి వుండును, 
2. విరిగినచోట ఎత్తుగానూ, మిగిలిన భాగములో ఎత్తులేకుండా కనిపించును. 


(ప్రథమ చికిత్స: 1 కాలర్‌ బోన్‌ విరిగిన వైపున్న చేయిని తనంతతానుగా 

శేక ఇతరులసాయంతో కదలకుండ _చేయనలెను. 

- 2. భోగి ధరించిన షర్టు మొదలగువాటిని తీయరాదు. దెబ్బ తగిలిన 
వైపు దుస్తులు కత్తిరించవలెను. 

3. కలర్‌ బోన్‌ విరిగినవైవు వున్న చేతికి రొమ్ముకు మధ్య మెత్తలు 
వుంచవలెను. 

4. బాడ్‌ బ్యాండేజీ విరిగిన వైపు దండచేతిమీదుగా రొమ్ము చుట్టూ 
కట్టవలెను. 

5. విరిగిన వైపున్న ముంజేతికి ట్రయాంగులర్‌ స్లింగ్‌ వేసి ఆధారము 
కలుగచేయవ లెను. 

6. నొప్పివలన షాక్‌ రాకున్నచో రోగిని కూర్చుండబెట్టుకొనిగాని, 
నడిపించుకొనిగాని ఆసుపత్రికి తీసు కెళ్లవలెను. 


28. కీళ్ళఎముకలు తొలగిపోవుట 
(డిస్‌లొ కేషన్స్‌) 





క్రీళ్ళలో అమరియుండు ఎముకలు ఒకదానినుండి వేరొకటి తమ 
నిర్గీత స్ట్థానంనుండి ప్రక్కకు పోవుటను 'డిసిలొకేషన్స్‌' అందురు. ఉదా! 
భుజము, “మోచేతులు, వ్రేళశ్ళయందు వుండు కీళ్ళఎముకలు తొలగవచ్చును. 
గుర్తులు - లక్షణాలు: 1 నొప్పి (పెయిన్‌) 
. వొపు (స్పెల్లింగ్‌) 
. అందవికారము (డిఫార్మిటీ) 
. కీలు బంధింపబడును (యింఫాక్షన్‌) 
. రోగి తనంతట తాను కీలును కదల్బలేకుండును. 
. ్రాక్చర్‌ కూడా కావచ్చును (ఫ్రాక్చర్‌ - డిస్‌లొకేషన్‌; తొలగి 

విరుగుట) 


డొ. కేతు బుచ్చిరెడ్డి (50) పథము చికిత్స 


moe kk OD 


ప్రథమ చికిత్స: 
1. తొలగిన ఎముకను సరిచేయుటకు (వ్రయత్నించరాదు. 
2. బయట ప్రదేశములందు దుర్హటన జరిగినచో తొలగిన ఎముకను 
కదలకుండా సరెన మెతలను ఉపయోగించి బ్యాండేజీలతో కటుకటి 
ఆటు 


ఇటో 


ఆసుపత్రికి తీసుకెళ్ళవలెను. 


3. రోగి ఇంటిలో వున్నచో అతనికి బాధ లేకుండానూ, సుఖముగా 
వుండునట్లు పరుండబెట్టి, దిండ్లు మున్నగు నొటిని ఆధారముగా 
వుంచవలెను. 


4. ఎముక తొలగిన భాగమును రోగికి బాధ కలుగని స్థితిలో ఎతి 
వుంచవలెను. శ్‌ 


ర్‌ గాయము తగిలిన కీలుమీద మంచుగడ్డ గాని, నీటితో తడిపిన టవల్‌ 
లేదా గుడ్డనుగొని వేయవలెను. 


29. విషములు (పొయిజన్‌) | 


ఏద్దెనా పదార్హము చాలినంత (వ్రనూణములో శరీరంలోనికి ప్రవేశించి 
నపుడు, ఆ యొక్క ఆరోగ్యమును చెడగొట్టుటయో, ప్రాణాపాయము 
కలుగచేయుటయో చెసిన దానిని విషమందురు. 


నిషము శరీరములో ప్రవేశించు మారాలు; 

1. గౌలిద్వారాః శ్వాస పీల్చినవుడు. ఉదా! విషవాయువులు. 

2, నోటిద్వారా: ఉదా! విషాహారము, నల్లమందు. 

3. ఇంజక్షను లేదా విషజంచతువుల కొట్లవలనః ఉదా! సూదిమందు, 
పాము, తేలుకొట్టు, వీటి వలన విషము నేరుగా ర్తక్తములో కలుస్తుంది. 

విషములో రకాలు: 


1. కండను తినివేయు విషములు (కర్రోజిన్స్‌) 
2. మంట, నొప్పి కలుగచేయు విషములు (ఇగ్రిబంట్స్‌) 
3. నిద్ర, మైకము కలుగజేయు విషములు (న్యూరోటిక్స్‌) 


| డొ. కేతు బుచ్చి రెడ్డీ 51) (భమ 


1. కండను తినివేయు విషములు (కరోజిన్స్‌): 


ఉదా! అమ్హములు, క్షారములు (అసిడ్స్‌ మరియు అల్కలీస్‌), 
సలూ రిక్‌ ఆసిడ్‌, న్మెటిక్‌ ఆసిడ్‌, కార్చాలిక్‌ న్‌్‌, హ్టైడోక్షోరిక్‌ 
ఆసిడ్‌, అమ్మోనియో, కాస్టిక్‌ సోడా, కాస్టిక్‌ పొటాష్‌ మొన్నగునవి. 
లక్షణాలు: పెదవులు, నోరు, గొంతు కాలి, మడతలు పడినట్లు వుండును. 
చిన్న చిన్న తెల్ల మరకలు కనిపించును. నోటిలో, గొంతులో, కడుపులో 
మంట కలుగును. వాంతితో రక్తము పడును. మాట్లాడుట కష్టమగును, 
ప్రథమ చికిత్స: వాంతి వేయించరాదు. విషమును పలుచన చేయుటకు 
రోగి త్రాగుటకు ఎంత వీలగునో అంత నీటిని త్రాగించవలెను. బార్టీనీళ్ళు, 
పాలు, మజ్జిగ, కోడిగ్రుడ్డు తెల్లసొన త్రాగించి విషమును హరింపచేయవలెను. 
అమ్హములు (ఆసిడ్స్‌) |త్రాగినపుడు విరుగుడుగా రెండు టేబుల్‌ స్పూక్ల 
నిండా సీమసున్నము, గోడలలోని సున్నపు గచ్చు లేక మిల్క్‌ అఫ్‌ 
మెగ్నీషియా ఒక పైంటు నీళ్ళలో కలిపి (త్రాగించవలెను. 

ఆల్కలీస్‌ (క్షారములు) త్రాగినవుడు విరుగుడుగా రెండు టేబుల్‌ 
స్పూన్ల నిండా వినిగర్‌ గాని, నిమ్మరసం, నారింజ, చింతపండు రసము 
ఒక పైంటు నీళ్ళలో కలిపి త్రాగించవలయును. 

కార్బాలిక్‌ ఆసిడ్‌ తీసుకొనివున్నచో విరుగుడుగా ఎన్ఫంసాల్టు లేదా 
సల్ఫేట్‌ ఆఫ్‌ సోడాను అర్హ బౌన్సు యివ్వవలెను. దొరికినచో టీ కవ J 
నిండా మెడికల్‌ పారఫిన్‌ యిన్వవలెను. 


2. మంట, నొప్పి కలుగజేయు విషములు (ఇర్రిటంట్స్‌): 


ఉదా! పొషాణము, పాదరసము, సీసము, రాగి, ఎలుకలమందు, 
అగ్గిపుల్లల మందు, గాజుపొడి, కిరసనాయిలు, కర్ఫూరతైలము, కుళ్ళిపోయిన 
మాంసము, చేవలు మున్నగునవి. 
శక్షణములు: కడుపు, (ప్రేగులందలి పొరలు కండరములలో మంట, నొప్పి 
వుంటాయి. వాంతి, విరోచనములు అగును. మూర్చ కలుగును. 
ప్రథమ చికిత్స: వాంతి చేయించవలెను, విషపదార్హములు పూర్తిగా 
వాంతితో బయటకి వచ్చినట్టు తెలుసుకున్న తర్వాత త్రాగుటకు 
ఉపశాంతియైన పదార్థములును ఎక్కువగా యివ్వవలెను. రోగి నిస్సత్తువుగా 
ఉన్నచో ఘాటైన కాఫీ టీలను యిచ్చి రోగికి హుషారు కల్షించనలెను. 





డా. కేతు బుచ్చి రెడ్డీ 52) (వ్రథమ చికిత్స 


గౌజుపొడి తీసుకొని వుండినచో; అన్నము, బంగాళాదుంవల కూర, 
అరటివళ్ళు మున్నగువాటిని ఎక్కువగా తినుటకు యివ్వువలెను. గౌజు 
పొడి పైఆహోర పదార్థములందు తగులుకొని అన్నకోశమునకు, (ప్రేగులకు 
హానికలుగకుండా నులముతో వచ్చివేయును. 


కిరోసిన్‌ నూనె త్రాగివున్నచో: వాంతి చేయించరాదు. ఉషారు 
కలుగుటకు కాఫీ, టీలను యివ్య్వవ లెను, 
భాస్వరము. తీసుకొనివున్నచో: వాంతి చేయించవలెను. నూనెలను 


యిన్వకూడదు. పొటాషియం పర్మాంగనేట్‌ ను ఒక చిటికెడు ఒక చెంబు 
నీళ్ళలో కలిపి (త్రాగించవలెను. 


3. నిద్ర, మైకము కలుగచేయు విషములు (న్యూరోటిక్స్‌): 
ఉదా! నల్లమందు, గసగసాల షరబత్తు, క్లోరాలు ప్టాడ్రాస్‌, ఉమ్మెత్త, 

గంజాయి, నిద్రమాత్రలు మున్నగునవి. 

లక్షణములు: ఎక్కువగా నిద్ర, మైకము కలుగచేయును. స్మారకము 

తప్పియుండును. శ్వాస దీర్ణంగా, నిదానంగా, గురకతో కూడివుండును. 

చర్మం చల్లగా నీలిరంగుతో వుండును. నల్లమందు" తిన్నచో కనుపాపలు 


చిన్నవిగా ముడుచుకొని వుండును. ఉమ్మెత్త తిన్నచో కనుపాపలు పెద్దగా 
వుండును. 


(పథమ చికిత్స: వాంతిచేయించి విషమును బయటికి తీసివేయవలెను. 

విషము పుచ్చుకున్న రోగిని నిద్రపోకుండా చూడవలెను. నిస్సత్తువుగా 

వున్నచో ఘాబున కాఫీ టీలను యివ్వవలెను. శ్వాస ఆడకున్నచో 

కల్పిత శ్వాసక్రియ కలిగించవలయును. 

సర్వవిషములకు సాధారణ చికిత్స (జనరల్‌ ట్రీట్‌ మెంట్‌ ఆఫ్‌ 

పాయిజన్స్స్‌): 1. మరకలు లేనిచో వాంతి చేయించవలెను. 

2. విషమును పలుచన చేయవలెను. 

3. విరుగుడు పదార్హమునిచ్చి విషమును హరించవలెను. 

4. దేహము చల్లబడి, నిస్సత్తువుగా వున్నచో ఘాటైన కాఫీ టీలను 
యిచ్చి హుషారు పుట్టంచవలెను. 

5. శ్వాస అడకున్నచో కల్పిత శ్వాసక్రియ కలిగించవలెను. 


' 30. పాము కాటు 


దొదాప్పు 80% పాములు విషరహితాలు. 20% మాత్రమే విషపూరిత 
పాములున్నాయి. కాబట్టి పాముకాటు అంటూనే |ప్రాణభయముతో 
కొట్టుకులాడి రోగి చనిపోవుట జరుగును. కాబట్టి ఈ విషయము రోగికి 
నచ్చచెప్పి ధైర్యమును కలిగించవలెను. పాము కాటు వేసినపుడు కోరద్వారా 
విషము శరీరంలోకి ప్రవేశించును. రక్తంలో కలిసిన విషము గుండె, 
మెదడునకు చేరును. విషప్రభాన _ లక్షణముల వలన నోట నురుగు 
వచ్చును. ముఖము, మిగతా దేహము నీలిరంగులోకి మారును. పాము 
కరచినచోట రెండు కాట్లు యించుమించు ఒక అంగుళము దూరములో 
పడీవుంటాయి. కరచిన భాగంలో ర్రక్తం చెడిపోయి నొప్పీ, వాషు 
వచ్చును. మరణం సంభవించవచ్చు. 
(పథమ చికిత్స: పాము కరచినవుడు విషము శరీరమంతా వ్యాపించకుండా 
అదికట్టవలేను, అందుకోసం కాటుకు పైన బిగువుగా కట్టుకట్టనలెను. బ్లేడుతో 
కొని కత్తితోగాని క తెగునట్టు గాయం + లేక ౫ మార్కు చేసి 
రక్తం పిండివేయవలెను. కత్తి, బ్లేడు దొరకనిచో నోటిని శుభ్రపరచుకొని 
పాముకాటుపై కొరికి రక్తమును పీల్చి ఉమ్మి వేయవలయును. తరువాత 
కూడ నోటిని శుభ్రపరచుకొనవలయును. కొటుపై కట్టిన కట్టును 15 
నిముషముల కొకసారి ఒక నిమిషముపాటు ఒదులు చేస్తుండవలెను, 
లేనిచో కాటుకు క్రింది. భాగమున నల్లగా మారి కుళ్ళిపోవుటకు 
అవకాశమున్నది. పొటాషియం వర్మాంగనేట్‌ ముక్కలను పాముకాటుపై 
వేసి రుద్దవలయును. కొన్ని ముక్కలను వేడినీటిలో వేసి కరగించి, ఆ 
గాయమును  శుభ్రపరచవలెను. పొటాషియం పర్మాంగనేట్‌ దొరకనిచో 
ఇనుమును ఎర్రగా కాల్చి, కాటువేసినచోట వుండు చేయవలెను. కాస్టిక్‌ 
పొటాష్‌తోగాని, కార్బాలిక్‌ ఆసిడ్‌ తోగాని పొము కరచిన భాగమును 
వుండు చేయవచ్చును. రోగికి ధైర్యము కలిగించవలెను. శ్వాస అడకున్నచో 
కల్పిత శ్వాసక్రియ కలిగించవలయును. రోగి తెలివిగా వున్నచో వేడి 
కాఫి టీలను యిచ్చి హుషారు కలిగించవలెను; ఆస్పత్రిలో చేర్చించనలెను. 





(పథమ చికీత 5) 


' 31. తేలు కుటుట. 
శ్ర 


తేలుకుట్టినచోట నొప్పి, మంట తీవ్రముగా వుండును. నొప్పి 
పెభాగమునకు ప్రాకును. తేలుకుట్టిన - బిడ్డలు చనిపోవుటకూడా 
జరుగును. గుండెదడ, ఫిట్‌ ని ఒళ్ళు చల్లబడటం, గాలి పీల్చడానికి 
కష్టమవటం, కుట్టినచోట చచ్చుబడినట్టుండటం వంటివి వుంకే డాక్షరుకు 
x) ఖు 
చూపించాలి. 


ప్రథమ చికిత్స: కుట్టిన పైభాగంలో జేబు రుమాలుతోగాని, తాడుతోగాని 
బిగువుగా కట్టు కట్టవలెను. కుట్టినచోట నోటితో కొరికి ర్తక్తం పీల్చి 
ఉమ్మిచేయవలయును. తరువాత కుట్టినచోట నవాసార (ద్రావకం లేదా 
ఉల్లిరసం లేదా పొగాకు రసంతో రుద్దవచ్చును. జుర్రి సాలెపురుగు 
కరచినను పొముకాటుకు చేయు ప్రధమ చికిత్స చేయనచ్చును. తేలు 
కుట్టినచోట ఐస్‌ముక్క పెట్టి చల్లబరిస్తే నొప్పి కాస్త తగ్గుతుంది. ఆస్పిరిన్‌, 
పారాసిటమాల్‌ లాంటి మాత్రలు నొప్పి తగ్గడానికి వాడవచ్చు. 

నివారణాచర్యలు: ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలి. వేసవి కాలంలో 


అపుడపుడు గోడల మూలల్లో, సామాన్ల క్రింద డి. డి. టి, మాలథియన్‌ 
వంటి క్రిమిసంహారక మందులు స్ప్రే చేస్తే తేళ్ళు వుండవు. 


32. పిచ్చికుక్క కరచినచో ప్రథమ చికిత్స 


ధరించిన దుస్తులపై పిచ్చికుక్క కరచిన ఎడల ఆ గొయం గుడ్డలేనపుడు 
కరచినంత అపాయం కాదు. ఎందుకనగా, విషసూక్ష్మ [క్రిములతో కూడిన 
చొంగను చాలామటుకు దుస్తులు పీల్చివేయును. కుక్క _ పిచ్చిదైనా, 
మంచిదైనా పిచ్చికుక్క జబ్బు (రేబిస్‌) రాకుండా యాంటీ రేబిస్‌ 
వాక్సిన్‌ను (ఏీ.ఆర్‌.ని.) 10 రోజులు పొటు వేయించుకోవలెను. 

పిచ్చికుక్క కరచినచో గౌయమునకు పైభాగమున బిగువుగా కట్టు 
కట్టవలెను. ఉడుకునీళ్ళతో గాయాన్ని బాగా కడగనలెను. కార్బాలిక్‌ 
ఆసిడ్‌ తోగాని, స్పిరిట్‌ తోగాని, పెట్టుప y (ద్రావణంతోగాని కరచినచోట 
పుండు చేయవలెను. రోగిని ఆసుపత్రికి తీసు కెళ్ళనలెను. 


వతు. తా. 


తత. అన వస్తువులు అడ్డుపడుట 


(ఫారిన్‌ బాడీస్‌ అబ్‌ స్ట్రిక్రింగ్‌ ) 





ఎ) గొంతులో అన్యవస్తువులు: నాణెము, చేపముల్లు, మొౌంసములోని 
ఎముకలు, గింజలు అడ్డుపడి ఊపిరి ఆడకుండాపోయి, ముఖము తటాలున 
నల్లబడును. 


ప్రథమ చికిత్స: డాక్టరుగారికి కబురు వేయవలయును. డాక్టరుగారు 
వచ్చులోవల ప్రథమ చికిత్స చేయువారు వీలున్నచో, వారి చేతిని రోగి 
నోటియందు దూర్చి అడ్డుపడిన వస్తువును బయటకు లాగివేయవలెను. 
ఊపిరి ఆడకున్నచో కల్పిత శ్వాసక్రియ నీయవలెను. 


బి) చెవిలో అన్యవస్తువులు: గింజలు, అగ్గిపుల్లలు, పురుగులు మున్నగునవి 
అడ్డుపడి బొధ కల్షించును. తొందరపడి వాటిని చేతికందిన పరికరాలతో 
(పెన్ను, అగ్గిపుల్లలు మున్నగునవి) బయటకు తీయప్రయత్నించినచో 
గ 
గూబకు హాని కలుగవచ్చును. అన్యవస్తువును డాక్టరు ద్వారా తీయించుట 
మంచిది. చీమలు, దోనులులొంటి పురుగులు చెవిలో దూరివున్న చో 
నీళ్ళు, నువ్వులనూనె, కొబ్బరినూనె లేదా గ్లిసరిన్‌ గాని పోసిన, ఆ పురుగు 
చనిపోయి వాటియందు తేలుచూ బయటికి వచ్చును. చెవిలో ఏమీ 
పెట్టి తివ్వకూడదు. 


స) కంటిలో అన్యవస్తువులుః: దుమ్ము, ధూళి, పురుగులు, ఇను 
పముక్కలు, దద్రావకొలు మున్నగునవి కంటిలో వడనచ్చును. కంటిలో 
అన్యపదార్థములు వున్నపుడు కంటిని రుద్దకూడదని రోగిని హెచ్చరించవలెను. 
పరిశుభ్రమైన జేబు రుమాలు, లేదా వల్చటి టవలు నీటిలో తడిపి, 
దానికొనతో కంటిలోని నలకను తీసివేయనచ్చును. 


వెడల్పాటి పొత్రలో నీరుపోసి, కంటిని అందులో ముంచి కనురెప్పలు 
కదిలించిన అన్యపదార్థం నీటిలోకి వచ్చివేయును. తల ఒకప్రక్కకు వాళ్ళి 
నీరు ధారగా పోసిన అన్యపదార్థం బయటికి వచ్చును. ఆముదము, 
కొబ్బరినూనె లేదా నూవులునూనె కంటిలో రెండుచుక్కలు వేసి 
కనురెప్పల్ని కదిలించిన ఆ వస్తువు లేదా పురుగు నూనెలో తగులుకొని 


కనురెప్పను 
| వెనక్కు విరిచే విధానం 





కంటిలో నలుసు తీయుట 
కంటినుండి జారి కిందవడిఫోవును. కంటిలో ఏదైనా ద్రావకం పడినచో 
పొలుకలిపిన నీటితో కంటిని కడుగవలెను. తేలికగా కంటికి బ్యాండేజి 


కట్టి ఆస్పత్రికి వెళ్ళి కంటి డాక్టరుకు చూపించనలెను. కంటిలో ఇనుప 
ముక్క తగులుకున్న అయస్కాంతముచే లాగివేయవలెను. 


డి) ముక్కులో అన్యపదార్థము: ముఖ్యంగా చిన్న పిల్లలు ఆడుకుంటూ 
గుండీలు, పూసలు, గింజలు ముక్కులో వేసుకొందురు. 

ప్రథమ చికిత్స: ముక్కులో అన్యవస్తువులున్నచో ఆ ముక్కును బలనం 
తముగా చీదమని చెప్పవలెను. ముక్కుపొడి పీల్చి తుమ్ములు వచ్చునట్లు 


చేయవచ్చును. ముక్కులో ఏమీ పెట్టి తిప్పకూడదు. రోగిని డాక్టరు 
వద్దకు చేర్చవలెను. 


డా, కేతు బుచ్చిరెడ్డి (౮7 ప్రథమ చికీత్స 


34. ఉరిపోసుకొనుట (హ్యోంగింగ్‌) | 


ఉరిపోసుకున్న వ్యక్తి నడుము పట్టుకొని, (వేలొడుచున్న తాడును 
కోసి జాగ్రత్తగా క్రిందికి దించి, మెడకు బిగుసుకున్న తాడు ముడిని 
విప్పీనేయవలెను. లేదా కోసివేయవలెను. బిగువుగా వున్న దుస్తులను 
(స్వ కాలర్‌, బ్రా, చొక్కా, ప్యాంటు, బెల్టు) వదులుచేయవలళెను. నాలుక 
గొంతులోపల అడ్డుపడకుండా జాాగ్రత్తపడవలెను. ఊపిరి ఆడకున్నచో కల్పిత 
శ్వాసక్రియ _ కల్గించవలెను. మనిషి తేరుకున్నచో వేడి కాఫి టీలను 
యిచ్చి హుషారు కలిగించవలెను. రోగిని ఆసుపత్రికి తీసుకుపోవలెను. 






35. ఎండదెబ్బ, స. లేక 
వేడిమిదెబ్బ (ఎఫెక్ట్‌ ఆఫ్‌ హీట్‌) 





ఎక్కువ వేడిమియందు చాలాసేపు వుండినను, ఇంజను గదులందు, 
ఎండలో, పొయ్యిదగ్గర పనిచేసినపుడు, నుండు టెండలో గొడుగు లేకుండా 
చాలాదూరము నడచినచో వేడిమిదెబ్బ లేక వడదెబ్బ కల్లును. ఈ 
వేడిమినలన మెదడు సొరలందు అధికరక్తం కూడుటయె దీనిక కారణం. 


లక్షణములు: తలనొప్పి, మైకము ఉండును. మూర్భపోవును. ఒళ్ళు 
వేడిగా వుండును. నాడి వేగముగా కొట్టుకొనును. శ్వాస త్వరితగతిని 
వుండును. కనుపావలు మొదట చిన్నవిగా "వుండి, పోను పోనూ పెద్దవి 
అగును. ముఖము ఎర్రబారును, వాంతులగును, 


(ప్రథమ చికిత్స: డాక్టరును పిలిపించాలి. పరిశుభ్రమైన గాలి రోగికి బాగా 
అందునట్ట్లు చేయాలి. "బిగువు దుస్తులను వదులుచేయాలి. రోగిని నీడకు 
చేర్చాలి. తల, మెడ, కాళ్ళు, చేతులు చల్లగా వుండుటకు మంచుగడ్తను 
వుంచాలి. లేదా చల్లని నీటితో తడిపిన గుడ్డతో రుద్దాలి. దాహమన్నచో 
కొద్ది కొద్దిగా చల్లటి నీరు యివ్వాలి. ఉద్రేకము కలుగవేయు పదార్థము 
లివ్వరాదు. ఊపిరి అడకున్న చో కల్పిత శ్వాసక్రియ కలిగించవలెను. 


డొ. కేతు బుచ్చి రెడ్డీ 58 (ప్రథమ చికీత్స 


36. విషవాయువులవల్ల ఊపిరాడకున్నచో ' 


జలదారులు, మురికిబావులు, మురికి నీటిగుంటలనుండి, కాలుచున్న 
యింటినుండి, ప్రమాదాల్లో ఫ్యాక్టరీలనుండి వచ్చు విషవాయువుల వలన 
ఊపిరి ఆడుట కష్టమై పై ప్రమాదము సంభవించును, 
లక్షణములు: పై కారణములవలన ఊపిరి ఆడనవుడు మనిషి మూర్చపోయి 
ఒళ్ళు తెలియకుండా పడివుండును. ఊపిరి కొంచెం ఆదుచుండును 
లేదా అగిపోవచ్చును. 


(పథమ చికిత్స: గారి ధారాళముగా వచ్చుచోటికి రోగిని చేర్చవలెను. 
బిగువు వస్తువులను తీసివేయవలెను. తేరుకున్నచో వేడి కాఫీ, టీలను 


యివ్వవచ్చును. ఊపిరి ఆడకున్నచో కల్పిత శ్వాసక్రియ కల్షించవలెను. 
ఆసుపత్రికి చేర్చవలెను. 


37. నీటిలోపడిన మనిషికి (డ్రౌనింగ్‌) 
ప్రథమ చికిత్స 





నీటిలోపడ్డ మనిషికి ఈత రానిచ్కో నోటితో, ముక్కుతో నీటిని 
(మింగును. అట్టి వ్యక్తిని బయటకు తీసి, మొదట నీటిని కక్కీంచవలెను. 
రోగి గొంతును పరిశీలించి నాలుక మడతపడివున్నచో, నోటిలో, గొంతులో 
ఇసుక, పాచి మున్నగునవి అడ్డుపడివున్నచో తొలగించవలెను, కృత్రిమ 
శ్వాస అవసరమైనచో కలిగించవలెను. తడిబట్టలను తీసి పొడిబట్టులు 
వేసి కంబళ్ళు, దుప్పట్టతో వెచ్చగా కప్పివుంచవలెను. రోగికి గాయములు 
తలిగినచో వాటికి చికిత్స చేయనలెను. రోగికి తెలివి వచ్చి, లోపలి 
అవయవములకు దెబ్బలు లేవని రూఢిగా తెలిసినచో పంచదార ఎక్కువగా 
వేసిన కాఫీ టీలను యివ్వవలెను. రోగిని ఆసువత్రికి తీసు కెళ్ళవలెను. 


డొ కేతు బుచ్చి రెడ్డీ (59) (ప్రథమ చికిత్స 


38. ఒళ్ళు చలబడులటు 
ధ్‌ 


మామూలు వాంతులు, విరోచనాలు, సారా, నల్లమందు, ఉమ్మెత్త, 
పొషాణము మున్నగు విషప్రభాన లక్షణ్రాలవల్ల ఒళ్ళు చల్లబడి, నిస్సత్తువగా, 
రోగి తెలివితప్పి పడివుండవచ్చును. 
లక్షణములు: పూర్తిగాగానీ కొంతవరకుగాని తెలివితప్పి ఉండవచ్చు, 
సోరాయి పుచ్చుకొన్న, ఒళ్ళు చల్లబడి కనుపాపలు పెద్దవిగాను; నల్లమందు 
తినుటవల్ల, ఒళ్ళు చల్లబడి క్రనుపావలు చిన్నవిగా స్ఫండును. ఊపిరి 


మెల్లగా 'సరకతో వుండును. నొడి బలహీనముగా వుండును. చర్మము 
చల్లగా, జిగటగా వుండును. 


ప్రథమ చికిత్స: బిగువు దుస్తులను గుండీలు, పిన్నులు, జివ్వులు తీసి 
వదులు చేయవలెను. మంచిగాలి ధారాళముగా వచ్చుచోట పడుకోబెట్టవలెను. 


తలకు, భుజములకు ఎత్తు పెట్టవలెను. రోగి వాంతిచేసుకొన్నట్లున్న 
తల ఒక వైపు తిప్పి, మెడచాపీ 'పరుండబెట్టవలెను. స 


దుష్పట్టు కవ్పవలెను. రోగిని మేలుగొలిపి, 'తాగగలిగినచో కాఫీ టీలను 
యివ్వవలెను. 


39. బటలకు నిప్ప అంటుకొన్నచో 
ధి 
ప్రథమ చికిత్స 





(ప్రమాదవశాత్తు బట్టలకు నిప్ప అంటుకొన్న వ్యక్తిని పరిగెత్తకాడదని 
హెచ్చరించవలళెను. పరిగెత్తినచో అగ్నికి గారితోడై మంటలు ఎక్కువగును. 
నిష? అంటుకొన్స మనిషేని సమయానికి దొరీకేన ఏ కంబడి, దుప్పటి, 
టేబుల్‌ క్లాత్‌ తోనో చుట్టి నేలపై దొర్లించాలి. అవి దొరకనిచో నేలపై 
అట్లే దొర్లించవచ్చును. “కాలుచున్నప దు చల్లటి నీటిని పోయవలెను. 
అట్లు పోసినచో కాలిన భాగములందు బొబ్బలు లేచినా - లోపలి 
ముఖ్యావయవములు ఉడికిపోయి దెబ్బ తినకుండా వుండును. కాలిన 
భాగములందు గుడ్డలు అంటుకొనిన బలవంతముగా తీయకూడదు. 
కొలిన భాగాలకు కౌబ్బరినూనె, సున్నపుతేటను కలిపి _నవనీతముగా 
పూయవలళెను. రోగిని ఆసుపత్రికి చేర్చాలి. 


డా. కేతు బుచ్చి రెడ్డీ 60 ప్రథమ చికీత్స 


ఇల్లు కొలుచున్నపుడు చేయవలసిన వనులు - కాలిన గాయములకు 
(పథమ చికిత్స: ప్రమాదవశాత్తు యింటికి నిప్పంటుకున్నపుడు మొదట 
యింటిలోని వృద్దులు, పిల్లలు మంటలలో చిక్కుకొందురు. ముఖ్యముగా 
వారిని రక్షించవలెను. ఎవరినైనా అగ్నిమాపక దళమునకు ఫోను చేయమని 
చెప్పవలెను. పొగ మామూలు గాలికన్న తేలికయినందువల్ల సెకి తేలును, 
కాబట్టి, నీవు ఇంటిలోనికి నేరుగా నడుచుకుంటూ వెళ్ళక, తెల్లని గుడ్డను 
నీటిలో తడిపి ముక్కుకు అడ్డముగా పెట్టుకుని ప్రాకుకుంటూ లోపలికి 
వెళ్ళవలెను. అదేవిధముగా అందినవారిని తీసుకొని బయటకు రావలెను. 
పశువులకు కట్టిన తొడు తొలిగించినచో అనే పరుగెత్తుకొని బయటకు 
వచ్చును. రోగులకు కాలిన గాయములకు ప్రధమ చికిత్స చేసి ఆసుపత్రికి 
చేర్చవలెను. అవసరమైన వారికి కల్పిత శ్వాసక్రియ కలిగించాలి. 


40. ఒళ్ళుకాలుట 


ఒళ్ళుకాలుట రెండు రకములు - 1 పొడికాల్పులు (బర్న్‌) 

2. తడికాల్పులు (స్కాల్డ్స్‌) 

1]. పొడి కొల్పులుః నిష్ప, కాలిన యినుపముక్క, మెరుపు, కరెంటు, 
రాపిడి, వేగముగా తిరుగుచున్న చక్రాలు, విసురుగా లాగబడు తాడు 
లేక తీగ మున్నగువాటివలన పొడి కాల్పులు (బర్న్స్‌) సంభవించును. 


2. తడి కాల్పులు (స్కాల్డ్స్‌): మరుగుచున్న నీరు, ఆవిరి, వేడి 
నూనెలు, వేడి తారు, వేడి ఆహార పదార్దాలు (కాఫీ టీ చారు, 
సాంబారు, పాయసము) మున్నగు వాటివలన తడి కాల్పులు 
జరుగును. ఎంతమేర ఒళ్ళు కాలినది తెలుసుకోవడానికి రూల్‌ అఫ్‌ 
నైన్‌" ఉపయోగించి తెలుసుకోవచ్చు. తల, మెడ 9%, ఒక్కో చేయ 
9%, ఒక్కోకాలు 18%, ఛాతీ 18%, పొట్టు 18% (ముందు 
వెనుక కలిపి) మర్మాంగాల భాగము 1%. 


గుర్తులు - లక్షణాలు: 1. పోడి, తడీ కొల్పులు రెండింటిలోనూ 

యించుమించు ఒకేనూదిరి లక్షణాలు వుండును. 

2. కొంతభాగము ఎ(ర్రబడుట, బొబ్బలు లేచుట, చర్మము కండరములు 
ఉడికిపోవుట జరుగవచ్చును. 


డొ. కేతు బుచ్చి రెడ్డీ 61 డ్రథము చికిత్స 


SE ల 


. నొప్పి, మంట అధికముగా వుండును. 

. షాక్‌ రావచ్చును. 

. సూక్ష్మక్రిములు కాలినభాగములందు త్వరగా చేరును. 

. కొలినభాగములందు ర్రక్తంలోనుండు ప్లాస్మా నాశనమగును. 


శరీరము కాలుటను 3 విధములుగా విభజించవచ్చును: 


9. 
10. 


1. చర్మము ఎగ్రబారుట. 
2. శరీరము మీద బొబ్బలు లేచుట. 
3. శరీరము మాడిపోయినట్టు కాలుట. 


కాల్పులకు సొధారణ ప్రథమచికిత స 


. చేతులు శుభ్రపరచుకొని, కాలిన భాగములను వీలయినంతవరకు రోగికి 


బాధ కలుగకుండా శుభపరచవలెను. 


. కాలిన భాగములందు గుడ్డ అంటుకొనిన బలవంతముగా కీకరాదు. 

; ఏర్పడిన బొబ్బలను చిదపరాదు. 

. గారిద్వారా సూక్ష్మక్రిములు కొలిన గాయములో చేరకుండా తెల్లని 
yr) 


శుభ్రమైన గుడ్డను కప్పివుంచవలెను. 


. కొలిన భాగములపై ఎలాంటి లోషన్స్‌ ('ద్రావములు) వేయరాదు. 
. కాలిన భాగమును, కాలి అతుకుకొని వున్న గుడ్డలతోసహా కలిపి పొడి 


(డ్రెస్సింగ్‌ చేయవలెను. లేదా ఎమర్జెన్సీ (డ్రెస్సింగ్‌ చేయవలెను. 


. కాల్పులు తేలికగా వున్నచో పంచదార ఎక్కువగా వేసిన కాఫీ, టీలను 


(తాగించవలెను. 


. బొబ్బలు లేనిచో గట్టిగానూ, బొబ్బలున్నచో తేరికగానూ బ్యాండేజ్‌ 


కట్టవలెను, 

కాలిన భాగములకు రాపిడి లేకుండా చూడవలెను. 

కాలిన భాగముల పై పావుగంట చల్లని నీటిని ధారగా వదలి చల్లబడేట్లు 
చేయాలి. లేదా చల్లటి గుడ్డను కాలిన భాగములపై వేయాలి. 


కొల్పులు త్రీవ్రమైనచో ప్రథమ చికిత్స: 


lk 
2, 


సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చవలెను. 
తినుటకు త్రాగుటకు ఏమీ యివ్వరాదు. 





(పథము చికీత్స 





3. 


వైద్యసహాయము ఆలస్యమయినచో 2 గ్లాసుల నీళ్లలో 1 స్పూను 
ఉప్పు అర్హస్పూను సోడా బైకార్చనేట్‌ కలిపి (త్రాగించవలెను. 


అమ్హములు (ఆసిడ్స్‌) పడి కొలినపుడు: 1 ఆమ్లములు పడి 
కాలినవుడు బొబ్బలుండును. కాలిన భాగము నల్లగా వుండును. 


2 
3. 


6. 


కొలిన భాగములందు నీరు ధారగా పోయవలెను. 

బలహీనమైన అల్కలీ సొల్యూషన్‌ (క్షార ద్రనము) అనగా రెండు 
చెంచాల సోడా, ఉప్పగానీ, చాకలి సోడాగానీ ఒక 'పైంటు నీటిలోకలిపి 
గొయముల పై పోసిన అమ్హమును హరించును. 


. కాల్పులకు చేయు సాధారణ చికిత్స చేయవలెను. 
. ఆసిడ్‌ (ఆమ్లము) పడి కాలిన గుడ్డలు శరీర భాగములకు తగలకుండా 


జాగ్రత్తగా  తొలగించవలెను. 
ఆసుపత్రికి తీసుకొనిపోవళెను. 


క్రారములు (అల్కలిన్‌) పడి కాఠినపుడు: 


l. 
2, 
3. 


ఒకవేళ పొడిసున్నమైనచో దులిపి వేయవలెను. 

నీరు ధారగా - కారిన భాగములపై పోయవలెను. 

బలహీనమైన ఆసిడ్‌ సొల్యూషన్‌ (ఆమ్హద్రవము) అనగా వినిగర్‌, 
నిమ్మరసముగాని గోరువెచ్చని నీటిలో సమపాళ్ళుగా కలిపి గాయములపై 
పోసిన ఆ క్షారముయొక్క ప్రభావము (గాఢత) క్షీణించును. 


4. కాల్పులకు చేయు సాధారణ చికిత్స చేయవలెను. 


. ఆసుపత్రికి రోగిని శీసుకొనిపోవలెను. 


41. విషములు - విరుగుడు పదార్థములు, 


ప్రథమ చికిత్స (అంటిడోట్స్‌) 


ఘాబున ఆమ్హములు; వాంతి చేయించరాదు. నీరు బాగా త్రాగించి 
విషమును పలుచన చేయవలెను. విరుగుడు పదార్థాలుగా సీమసున్నపు 
పొడి, సున్నపుతేట, గోడలపై వుండు సున్నపు గచ్చు, మిల్క్‌ ఆఫ్‌ 
మెగ్నీషియా, రెండు పేబుల్‌ స్పూన్లనిండా ఒక సైంటు వీటిలో 
కలిపి (త్రాగించవలెను. 


డొ. కేతు బుచ్చిరెడ్డి 63 ప్రథమ చికిత్స 


2 ఘాభైన శారములుః వాంతి చేయించరాదు. నీరు బాగా [తాగించి 
విషము “పలుచన చేయనలెను. రెండు టేబుల్‌ స్పూన్ల వినిగరు, 
నారింజ లేక నిమ్మ, లేక చింతపండు రసము ఒక పైంటు నీటిలో 
కలిపి త్రాగించవలెను. 

3. కార్చాలిక్‌ ఆసిడ్‌, లైసాల్‌, క్రిసాల్‌ * వాంతి చేయించరాదు. 
రెండు పేబుల్‌ స్పూన్ల నిండా ఎవ్ఫమ్‌సొట్ట ఒక పైంటు నీటిలో 
కలిపి యివ్వవలెను. దొరికినచో ఒక కప్పు మెడికల్‌ పొరఫిన్‌ 
(ద్రవము త్రాగించవలెను. 

4. పాదరసము: వాంతి చేయించవలెను. విరుగుడుగా కోడిగుడ్డులోని 
తెల్లసొనను నీటిలో కలిపి త్రాగించవలెను. 

ర సెట్రోలు: వాంతి చేయించరాదు. నీరు కొద్దిగా త్రాగించవలెను. 


6. నల్లమందు: (ఓపియమ్‌ మరియు మార్చియా) వాంతి చేయించవలెను. 
పోటాషియం పర్మాంగనేట్‌ ముక్కలను నీటిలో కలిపి త్రాగించవలెను. 
వేడి కాఫీ టీ యివ్వవలెను. రోగిని నిద్ర పోనివ్వకూడదు. 

7. నిద్రమాత్రలు: వాంతి చేయించవలెను. ఒక పెద్ద స్పూను నిండా 
ఎప్పమ్‌ సాల్టు ఒక గ్లాసు నీటిలో కలిపి యివ్వవలెను. వేడి కాఫీ 
త్రాగించుము. రోగిని నిద్రపోనివ్వకూడదు. 

8. ఆర్సెనిక్‌ (పాషాణం): వాంతి చేయించవలెను. (త్రాగుటకు పాలు, 
బార్లీ, కోడిగుడ్డు తెల్ల్సొన యివ్వవలెను. 

9. ఆస్టీరిన్‌ : వాంతి చేయించవలెను. రెండు స్పూన్లనిండా సోడా 
బైకొర్పొ నేట్‌ ను కాఫీలో కలిపి యివ్వనలెను. 

10. ఎలుకల, పురుగుల మందు: వాంతి చేయించవలెను. నీరు ఎక్కువగా 
(త్రాగించనలెను. పొటాషియం వర్మాంగనేట్‌ ముక్కలను నీటిలో 
కరిగించి యివ్వవలెను. 

11 యూనివర్సల్‌ యాంటిడోట్‌ (సర్వవిషహరిణ్సి: రెండు మూడు 
రకాల విషాలు తీసుకున్నపుడు లేదా తీసుకున్న విషమేదో 
తెలియనప్పుడు దీనిని వాడవచ్చు. కాల్చిన రొట్ట రెండు భాగాలు, 
మెగ్నీషియమ్‌ ఆకౌౌెడ్‌ ఒక భాగం, చీక్కటి టీ ఒక భాగం కలిపి 
దీనిని తయారుచేసి, ఒక "టేబుల్‌ స్పూను 1 గ్లాసు నీళ్ళలో కలిపి 
రోగికి ఇవ్వవలెను, 


రోగి వీపుమీద పెట్టి (ప్రథమ చికిత్స చేసేవారు వారి దేహము 
బరువుతో ఒత్తవలేను. తర్వాత మెల్లగా బరువు తగ్గించి ఒత్తిడి 
తగ్గించవలెను. రోగి మోచేతులను తలపైకి లాగి మళ్ళీ యధాస్థితికి 
తేవలెను. ఈవిధంగా నిముషమునకు 12 సార్లు చేయవలెను. 


తలక్రిందు పద్దతి (హెడ్‌ డౌన్‌ పొజిషన్‌): చిన్నపిల్లలు బావిలోగాని, 
నీటితొట్టిలోగాని పడి, ఊపిరి ఆడనిచో ఆ బాలుని రెండు పొదములు 
కుడిచేతితో పట్టుకొని, మెడ వెనుక ఎడమ చేతితో పట్టుకొని 
తలక్రిందులు చేసి విదిలించిన కడుపులోని నీరు, మలినవాయువులు 
బయటకు వచ్చివేయును. మంచి గాలి లోపలికి చేరుకొనును. ఇట్టా 
కొన్ని నిముషములు చేసిన శ్వాస కలుగును. 

5, ఊయల పద్దతి (రాకింగ్‌ మెథడ్‌): నీటిలోపడ్డ చంటిబిడ్డలు, 
అపుడే పుట్టిన బిడ్డలుగాని ఊపిరి తీసుకొనకుండిన, నీవు బిడ్డ 
యొక్క మెడ వెనుక ఎడమ చేతితో, రెండు కాళ్ళు కుడిచేతితో 
పట్టుకొని, ఒకసారి తలభాగము |క్రిందుగానూ, మరొకసారి కాళ్ళ 
భాగం క్రిందుగానూ ఉండునట్లు ఊయల ఊపిన మాదిరి చేసిన 
కొంతసేపటికి బిడ్డ గాలి పీల్చును. 

6. నోటినుండి నోటికి ముక్కులోనికి శ్వాస ఈదే పద్దతులు 
(మౌత్‌ టు మౌత్‌ అండ్‌ మౌత్‌ టు నోస్‌ బ్రీతింగ్‌ - 
కిన్‌ ఆఫ్‌ లైఫ్‌): రోగిని వెల్లకిలా పరుండబెట్టి, రోగి నోటిమీద 
శుభ్రమైన పల్చటి గుడ్డవేసి, ముక్కును ఎడమచేతి వేళ్ళతో మూసి, 
ప్రథమ చికిత్స చేసేవారు ఛాతీనిండ గాలిపీల్చి, వారి నోటినుండి 
రోగి నోటిలోకి గాలి ఊదవలెను. కొసేవు ఆగి మళ్ళీ ఊదవలెను. 
ఈవిధముగా నిముషమునకు 12 సార్లు ఊదవలెను. 


పిల్లలకు 20 సార్లు చేయవలెను. నోరుమూసి ముక్కులోకి కూడా గాలి 
ఊదవచ్చును. పిల్లలకైతే ముక్కు, నోరు రెండిటి ద్వారా ఒకేసారి గాలి 
ఊదవచ్చును. రోగికి కృత్రిమ శ్వాస కల్గించినవుడు తొందరగా ఊపిరి 
తిరిగి ఆడకున్నను విసుగుచెందక మరలా మరలా చేయుచుండవలెను. 
ఊపిరి ఆడువరకుగాని, లేక డాక్టరు వచ్చువరకుగాని, ఆసుపత్రికి 
చేర్చువరకుగాని అపకుండా కల్పిత శ్వాసక్రియ కలిగించవలెను. 


p> 


డొ. కేతు బుచ్చిరెడ్డి (66) (ప్రథమ చికిత్స 








నోటినుండి నోటిలోనికి గాలి ఊదుట 


43. గుండి బయట మర్దన 


పునర్టీవింప చేసే ప్రక్రియల్లో కృత్రిమ శ్వాసక్రియ మరియు గుండె 
బయట మర్దన ముఖ్యమైనవి. విషాలు, దెబ్బలు, గుండె జబ్బుల వల్ల గుండె 
ఆడటం నిలిచిపోతే తిరిగి పనిచేయించేందుకు గుండెను బయటనుంచి 
మర్దన చేయాలి. రొమ్ము ఎముక, ఛాతీ ఎముకల వెనుక, వెన్నుపూసల 
ముందర ఎడమవైపు గుండె వుంటుంది. 

రోగిని వెల్లకిల నేల పైగాని, "టేబుల్‌ పైగాని పడుకోబెట్టాలి. రోగి 
కుడి లేదా ఎడమ్మప్రక్క నిలబడి, రోగి ఛాతీమీద ఎడను అరచేతిని 
పెట్టి దానిమీద కుడి చేతిని పెట్టి మీ బలము ఉపయోగించి, ఛాతీ 2 
అంగుళములు (క్రిందికి అణిగిపోవునట్టు నొక్కాలి. ఇలా చేయడమువలన కుడి 
జఠరికలోని ర్తక్తము ఊపిరితిత్తులలోనికి వెళ్ళి, అక్కడి ప్రాణవాయువుతో 
శుభ్రపడుతుంది. శుభ్రపడిన ర్తక్తము ఎడను జఠరికనుండి బృహద్దమనిలోనికి 
పంపు చేయబడుతుంది. అక్కడినుండి దేహమంతా - ముఖ్యముగా 
సెర్మిబల్‌ ధమనుల ద్యారా మెదడులోనికి, గుండె కండరానికి కొరొనరీ 
ధమనుల ద్వారా ర్తక్తము అందుతుంది. ఛాతీమీద వత్తిడి తీసివేయగానే 
ఛాతీ విశాలమవుతుంది. గుండెలోనికి రక్తము పీల్చబడి నిండిపోతుంది. 


డొ. కేతు బుచ్చి రెడ్డీ (67) ప్రథమ చికిత్స 


ఇలొ నొక్కడము, వదలడము నిమిషానికి పెద్దలకు 60, 70 సారు; 
పిల్లలకు 100-120 సారు చేయాలి. పిల్లలకు బయట గుండె మర్దన 
చేస్తున్నపుడు వాళ్ళ ఛాతీ చిన్నది కాబట్టి ఒక్క అరచేతితోగాని, రెండు 
వేళ్ళతోగాని నొక్కితే సరిపోతుంది. 


గుండిబయట మర్ధన i 





xX x 
(ఈ) GD 
b ల 0 ఖీ 
కృత్రిమ శ్వాస, బయట గుండె మర్దన రెండు ఒకేసారి అవసరాన్ని 
బట్టే, పరిస్థితి తీవ్రతనుబట్టి చేయవచ్చును. ఇద్దరు కలిసి ప్రథను 
చికిత్స చేసినట్లయితే గుండెను ఒకరు అయిదుసార్లు నొక్కితే ఒకసారి 


నోటిలోపలికి గాలి మరొకరు ఊదాలి. ఒకరే చేస్తున్నట్లయితే 15 సార్లు 
గుండె నొక్కి మర్దన చేస్తే, రెండుసార్లు నోటిలోనికి గారి ఊదాలి, 


44. కీళ్ళు తొలగుట (డిస్‌లొ కేషన్స్‌) 
మరింత వివరంగా 


క్షీలుగా ఏర్పడే ఎముకలు ఒకదానితో ఒకటి క్రమ పద్దతిలో కలిసి 
ఏర్పడతాయి. ఈ పద్దతి గాయాలనల్ల ఆక్రమమైతే కీలు తొలగి 


రాయ. 


(డిస్‌లొకేషన్‌ ) పోతుంది. కీలువద్ద ఎముక విరుగుతే (ఉదా: తుంటి, 
భుజం కీళ్ళలో వుండే తొడ ఎముక మరియు దండ ఎముక) కీలు 
తొలిగిందేమోనని పొరబడటము జరుగుతుంది. ముసలివాళ్ళలో తరచు 
కీళ్ళు తొలిగే అనకాశము వుంది. కారణము - వీళ్ళలో కీలుకు 
బలాన్ని, ఆధారాన్ని కలుగచేసే కండరాలు, స్నాయువులు బలహీనపడటము, 
సడలిపోవడము, యువకుల్లో క్రికెట్‌ (బౌలింగ్‌, ఫీల్డింగ్‌) మిగతా స్పోర్ట్స్‌లో 
ఎక్కువగా _పాల్గొనేవాళ్ళలో కీళ్ళు తొలగడము జరుగుతుంది. 


1. భుజము కీలు తొలగుట (షోల్డర్‌ డిస్‌లొ కేషన్‌): తుంటికన్నా 
భుజము కీలు ఎక్కువగా తొలగిపోతూ వుంటుంది. ఈ రెండూ 
బంతిగిన్నె కీళ్ళకు ఉదాహరణలు, భుజములోవున్న గిన్నె లోతు తక్కువ, 
అందుకని త్వరగా తొలగిపోవడము జరుగుతుంది. తుంటిలో గిన్నె లోతుగా 
వుంటుంది. అందుకని సామాన్యముగా తొలగదు. క్రిందవడ్డపుడు చేయి 
నేలకు ఆన్బిన ఆ బలానికి ఊపుకు చేతిద్వారా శరీరము బరువుకు 
కొంత, మరికొంత శరీరము బరువు వెనక్కి తూలడము వల్ల భుజము 


కీలు తొలుగుతుంది. కొందరికి తరచు కీలు తొలగుతూ (కరెంట్‌ 
సిలొకేషన్‌) వుంటుంది. నొప్పి వుండదు. దాన్ని రోగి తనంతట తానే 
సరిదిద్దుకోవడము అలవాటు చేసుకుంటాడు. 


లక్షణాలు: 1 కీలు తొలగిన భుజము బల్లపరుపుగా వుంటుంది. 
(మామూలు భుజము గుండ్రముగా వుంటుంది) 2. నొప్పి, వాపుతో 
భుజము కదలించడానికి వీలుండదు. 

ప్రథమ చికిత్స: ఎ) చేయకూడనివి: తొలగిన కీలును సరిచేయడానికి 
ప్రయత్నించవద్దు. రోగికి సుఖముగా వుండే స్థితిలో వుంచుకోనివ్వండి. 
కదిలించకూడదు. 2. హాస్పిటల్‌లో కీలును సవరించటానికి మత్తుమందు 
(అనస్టిషయా) యివ్వాల్సి వుంటుంది. కాబట్టి “రోగి అడుగుతున్నా 
త్రాగడానికి, తినడానికి మరియు నొప్పిమాత్రకూడా యివ్వరాదు. 

బి) చేయవలసినవి: 1. త్వరగా రోగిని అసువత్రికి చేర్చాలి. 2. కప్‌ 
అండ్‌ కాలర్‌ స్లింగ్‌ అంతే మెడ, మణీకట్టుమీదుగా కట్టుగుడ్డతో 
ఆధారము కలిగించడము చేయాలి, 

2. తుంటి కీలు తొలగుట (హిప్‌ డిస్‌లొకేషన్‌); గిన్నె 
లోతుగాను, చుట్టూ కండరాలు, స్నాయువులు బలంగా వుండటము 


డా. కేతు బుచ్చి రెడ్డీ 69 (ప్రథమ చికిత్స 


నలన యిది భద్రమైన గట్టి కీలు, చాలా అరుదుగా తొలుగుతుంది. కొని, 
వాహన (ప్రమాదములలో - మోకాళ్ళు మడచి ఒకదానిమీద ఒకటి పెట్టి 
వాహనములో ముందరి సీట్లో కూర్చున్నపుడు ప్రమాదములో తాకిడికి 
డాష్‌ బోర్డుకు గుద్దుకున్నపుడు, వెనక్కుతోపుడునల్ల మోకాలుద్వారా 
తొడఎముక తుంటిలో వెనక్కి తొలగుతుంది. పైనుండి క్రిందికి పడ్డప్పుడు 
కూడా తుంటి కీలు తొలగవచ్చు. 

లక్షణాలు: 1 విపరీతమైన నొప్పి, కొంచెం వాపు వుంటుంది. ఆ 
కాలుమీద నిలబడలేరు. 2. మోకాలు తుంటి దగ్గర ముడుచుకొని 
వుంటారు. 3. కీలు తొలగినవైపు కాలు కొంచెము పొడవు తగ్గుతుంది, 
(ప్రథమ చికిత్స: న) చేయకూడనివి: 1. కాలిని కదల్బకూడదు. 2. 
కీలును సరిచేయడానికి [వ్రయత్నించవద్దు. 3. తినడానికి, త్రాగడానికి 
ఏమి యివ్వరాదు. ఎందుకంటే, ఆసుపత్రికి వెళ్ళాక అనస్తీషియా యిస్తే 
వాంతి. అవుతుంది కాబట్టి, దానివలన ప్రమాదము ఏర్పడుతుంది, 

బి) చేయవలసినవి: 1, వెల్లకిలా పడుకోబెట్టి వాహనములో ఆసుపత్రికి 
వెంటనే చేర్చాలి. ఆలస్యమైతే నరాలు రక్తనాళాలు దెబ్బతిని, ఆర్థరైటిస్‌ 
కానీ, పాద షక్షనాతము (సయాటిక్‌ నర్వ్‌ దెబ్బతిని) కాని రావచ్చు. 
ఆసుపత్రిలో మత్తుమందు యిచ్చి కీలును సరిచేస్తారు. 

3. వెన్నుపూసలు తొలగుట (స్పెనల్‌ డిసిలొ కేషన్స్‌): 
వెన్నుపూసలు మెడ, వీపు, నడుము, ముడ్డి భాగాల్లో ఎక్కడైనా 
తొలగవచ్చు. వక్షన్రాతము (నరాలు దెబ్బతిని) రావచ్చు; రాకపోవచ్చు. 
లక్షణాలు: 1 తొలగినచోట విపరీతమైన నొప్పి. 2. వక్షనగ్రాతము 
వచ్చి వుంటే తొలగిన భాగమునకు క్రింద స్పర్శజ్ఞానము తక్కువగానో 
అసలు లేకుండానో వుండును. 3. తొలగిన భాగము క్రింద. శరీరము 
పక్షగ్రాతమునకు గురయితే మూత్రాశయము, (ప్రేగుల కదలికలు సైతము 
కోల్పోయి, మల, మూత్రవిసర్జన అదుపులేకుండా పోతుంది. 

(పథమ చికిత్స: ఎ) చేయకూడనివి: 1. ఎట్టి పరిస్టితుల్లోను ఆసువత్రికి 
తీసుకొనిపోవడము ఆలస్యము చేయవద్దు. 2. వెన్నువూసలకు ఎలాంటి 
కదలిక లేకుండా (కదల్చకుండా) చూడాలి. 


బి) చేయవలసినవి: ఎలా పడుకునే వుంథే అలానే వెంటనే అసువ గ్రికి 
చేర్చాలి. కదల్బడము వల్ల పరిస్టితి విషమిస్తుంది. పరిణామము తీవ్రమవుతుంది 


(పక్షనాతము). ఒకవేళ పషక్షనాతము వచ్చినా - వెంటనే ఆసుపత్రిలో 
చికిత్స చేయించడమువల్ల కోలుకోవడానికి చాలా మేలు జరుగుతుంది. 


4. మిగతా కీళ్ళు తొలగుట (అదర్‌ డిస్‌లొకేషన్‌ 3) 
లక్షణాలు: నొప్పి, వాపుతోపాటు కదిలించడానికి వీలుండదు. 


ప్రథమ చికిత్స: ఎ) చేయకూడనివి: ఎంత సులభమనిపీించినా తొలగిన 


కీలును సరిచేయవద్దు. ఎందుకంటే, అంతకుముందు లేని ఫప్రాక్చర్లు ఈ 

Oc) 
పని వలన జరగవచ్చు. లేదా, అందువల్ల నరాలు, రక్తనాళాలు దెబ్బతిని, 
దుష్పలితాలు కలుగవచ్చు. 


బి) చేయవలసినవి: 1. మోచేతికి (టయాంగులర్‌ స్టింగ్‌ యిచ్చి 
ఆధారము కలిగించాలి. 2. తరువాత ఆసుపత్రికి చేర్చాలి. 3. మడమ 
కీలు తొలగితే పాదము మీద బరువు మోపనీయకూడదు. నిలబడటము, 
నడవడము చేయకూడదు. అతనిని వాహనము వరకు మోసుకునిపోవాలి. 
4. చేతివేళ్ళ కీళ్ళు తొలగినపుడు చిన్నది, సింవుల్‌ గదా అని 
సరిచేయడానికి |ప్రయత్నించవద్దు. ఎముకల డాక్టరు స్టానికముగా 
(తొలగినచోట) జోముసూది (లోకల్‌ అనస్తీషియా) చేసి సరిచేస్తారు. 
అవసరమైతే శస్త్రచికిత్స చేస్తారు. 


45. సామాన్య వ్యాధులకు ప్రథమచికిత్స 


1. కండరాల నొప్పులు (క్రాంప్స్‌-కండరాలు పట్టడము): ఏ 

కండరమైతే పట్టుకొని నొప్పిస్తుందో ఆ కండరాన్ని గట్టిగా సాగదీయాలి. 

ఎ) కాలి పిక్కలలో కండరము పట్టుకుంటే - కొలు నేరుగా బలంగా 
పైకి చాపాలి. పాదాన్ని మడమ దగ్గర పైకి వీలయినంత ముడనాలి. 

బి) తొడ వెనుక కండరము పట్టితే - కాలు నేరుగా చాపి, వీలయినంత 
పైకి ఎత్తారి. 

సి) తొడముందరి కండరము పట్టితే - మోకాలు మడిచి, కాలు వెనక్కి 
వీలయినంత ముడుచుకోవాలి. 


డి) దండ, ముంజేతి కండరాలు పట్టుకుపోతే - మోచేయి. నేరుగా 
చాపి, మణికట్టువద్ద చేతిని వీలయినంతవరకు వెనక్కువంచాలి. 


డౌ. కేతు బుచ్చిరెడ్డి 71 (వ్రథమ చికిత్స | 


ఇ) వేళ్ళ కండరాలు, అరచేతి కండరాలు పట్టుకుపోతే - వేళ్ళను చాపి 
వీలైనంత ఎక్కువగా వెనక్కి వంచాలి. 


2, వాంతులు - విరేచనాలు (వాంటింగ్స్‌-డయేరియా); 
వాంతులు, విరేచనాలు ఏ కారణంగా వచ్చినా - శరీరంలోని నీరు, 
లవణాలు వీటివల్ల ఎక్కువగా బయటికిపోతాయి. ఈ లవణాలు, నీరు 
ఎక్కువ నష్ట్రపోవడమునల్ల ఎక్కువ బలహీనత, కండరాలు వట్టుకుపోయి 
నొప లు వస్తాయి. 

ఎక్కువ ద్రవాలు - ముఖ్యంగా నీరు త్రాగించాలి. ఒక గ్లాసు నీళ్ళకి 
చక్కెర లేదా గ్లూకోస్‌ ఒక టేబుల్‌ స్పూను మరియు అర్హటేస్పూను 
ఉప్పు కలిపి తాగించాలి. కొంచెం, కొంచెంగా చప్పరిస్తూ త్రాగించాలి. 
ఒకేసారి ఎక్కువగా త్రాగితే కడుపులోకి పోయి వికారము కలిగించి వాంతి 
రావచ్చు. (పేగులు కదిలి విరేచనము కావచ్చును. చిన్నపిల్లలకు ప్రత్యేకించి 
సెద్దలకన్నా వాంతులు, విరేచనాలు ప్రమాదకరం. ఉప్పునీరు |త్రాపి, 
వెంటనే చిన్నపిల్లల డాక్టరుకు చూపించాలి. 


3. డయాబిటిస్‌ (మధుమేహము): చికిత్స పొందుతున్నా కూడా 
ఒక్కోసారి మందు మోతాదు, తినే అహారము, చేసే శ్రమలమధ్య 
బాలెన్స్‌ తప్పితే వెంటనే అస్వస్థతకు గురి అవుతాడు. శరీరములో 
చక్కెర ప్రమాణము - వున్నట్లు వుండి పడిపోతే యిబ్బంది కలిగిస్తుంది. 
అపుడు రోగికి నీరసంగా వుండి, చేతులు వణకడము, ఒళ్లంతా అదరటము, 
విపరీతంగా చెమట పట్టడము, పాలిపోయి వుండటము, అవృలించడము, 
నడక, మాట తడబడుట, విపరీత ప్రవర్తన మున్నగునవి వుంటాయి. 
మెల్లగా, నిద్ర వచ్చినట్టుగా స్పృహ కోల్పోతాడు. ఈ లక్షతాలను 
“త్రాగుబోతు లక్షణాలుగా పొరబడే అవకాశము వుంది. కాబట్టి జాగ్రత్తగా 
రోగియొక్క ముందు చరిత్ర, సారా వాసన గమనించాలి. 

(పథము చికిత్స: ఇది చాలా ప్రమాదకర పరిస్తితి కాబట్టి అత్యవసర చికిత్స 
వెంటనే ఆరంభించాలి. ఒక గ్లాసెడు నీళ్ళలో రెండు టేబుల్‌ స్పూన్ల 
చక్కెర కలిపి వెంటనే త్రాగించాలి. చాలామంది మధుమేహ రోగులు 
తమవద్ద చక్కెర లేదా గ్లూకోజ్‌ పెట్టుకుంటారు. కానీ ప్రమాద లక్షణాలు 
అతి త్వరిత గతిని సోకడము వలన తాము వాటిని తీసుకునే పరిస్తితిలో 
వుండరు. తీసుకోవాలనే (గ్రహింపు కూడ రాకపోవచ్చు. చక్కెర, గ్లూకోస్‌ 


డౌ. కేతు బుచ్చి రెడ్డీ (72 (థమ చికీత్స 


లేకున్నా, తీయగా వున్న _తినుబండార మేదైనా యివ్వవచ్చు. ముఖ్యంగా 
పిండి పదార్హము - ఉదా! చాక్లెట్‌, జామ్‌, తేనె, జెడ్‌ కేక్‌ లాంటివి. 
అవి తిన్న కొన్ని నిమిషాలలోనే రోగి తేరుకుంటాడు. అయినా అరగంట 
తర్వాత మళ్ళీ తినడానికి వాటిని యివ్వడము మంచిది. ఒక్కోసారి రోగి 
సరిస్టితినిబట్టి విపరీత (ప్రవర్తనలతో మొండిగా, దురుసుగా, ఏమీ తినక 
విసిరికొట్టవచ్చు. అయినప్పటికీ ప్రథను సహాయకుడు, బలవంతంగానైనా 
నోట్లో చక్కెర పోయాలి. అయితే స్పృహ కోల్పోయినవుడు, కోమాలో 
వున్నవుడు, బలవంతంగా (మధుమేహ రోగికేకాక మరెవరికైనా) నోటిద్వారా 
ఏమీ యివ్వకూడదు. ఎందుకంటే, గొంతులో అడ్డంపడి, ఊపిరాడక 
మరణం సంభవించవచ్చు. స్పృహ కోల్పోయిన మధుమేహ రోగిని రికవర్‌! 
పొజిషన్‌లో పెట్టి వైద్యసహాయము అందేట్లు చూడాలి. 


4. హార్టు ఎటాక్‌ (గుండెపోటు): రెండు రకాల గుండె జబ్బుల్లో 
ప్రధమ చికిత్స చాలా మేలు చేస్తుంది. కానీ వెంటనే డాక్టరును పిలవాలి. 


1. గుండె రక్తనాళములు మూసుకుపోవడము (కొరనరి ఆకభూజన్‌ ): 
గుండె కండరానికి రక్తం సరఫరా చేసే చిన్న రక్తనాళాలు మూసు 
కొనిపోతాయి. ఛాతీలో (ఎక్కువగా ఎడమవైపు) విపరీతమైన నొప్పి 
నస్తుంది. నొప్పి మెడ, భుజము, చేతికి ఎడమవైపు వ్యాపిస్తుంది. 
మనిషి కృంగిపోతాడు. పాలిపోయి లేక నీలంగా మారుతాడు (ముఖం). 
ఆయాసం, చెమట పట్టడం, నాడి బలహీనంగా, వేగంగా కొట్టుకోవడం 
జరుగుతుంది. ఇలా వుంటే అతని పరిస్థితి చాలా ప్రమాదకరంగా 
వుందని అర్హము. ఒక్కోసారి లక్షణాలు చాలా తక్కువగా వుండి, రోగి 
'అజీర్ణము చేసిందిలే' అనుకు నేట్టుగా వుంటుంది. అనుమానం వున్నపుడు 
(గుండెపోటు అనుకునే, వెంటనే డాక్టరుకు చూపించడం మేలు, 
(పథమ చికిత్స: 
1. తలక్రింద దిళ్ళు ఎత్తుపెట్టి, రోగికి విశ్రాంతిని యివ్వాలి. అయాసంగా 
వుండే రోగికి కూర్చోటానికి సుఖంగా వుంటుంది. 
2. మెడ, ఛాతీ, నడుము దగ్గర బిగుతుగా వున్న దుస్తులను, వస్తువులను 
వదులు చేయాలి. 


3. తాజాగా స్వచ్చమైన గాలి వీచేట్లు చూడాలి. కానీ రోగికి వెచ్చగా 
వుండేట్లు ఏర్పాట్లు చేయాలి. 


4. మెత్తటి గుడ్డతో పట్టిన చెమటను తుడవాలి. 

5. రోగికి ధైర్యాన్ని యిస్తూ, నీవు కంగారు పడుతున్నట్లు కనిపించక, 
అతని ఆరోగ్యము సట్ల (ద్ద, ఆదుర్దా (అవసరము మేర) 
చూప్పుతుండాలి. వైద్య సహాయము కొరకు అన్ని ఏర్పాట్లు 
జరుగుతున్నాయని రోగికి నమ్మకం కలిగించాలి. 


2. అక్యూట్‌ కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌: ఈ జబ్బులో గుండె 
బలహీనపడి, రక్తము సక్రమంగా పంపు చేయలేకపోతుంది. 

అర్హరా(త్రిలో రోగి నిద్రనుండి లేవవలసి వస్తుంది. ఊపిరితిత్తులలోని 
గాలిగదులు రక్తనాళాలనుండి కారిన [ద్రవముతో నిండిపోతాయి. 

రోగి పొరిపోయికాని, నీరిరంగులోకికాని మారి, గురకతో ఊపిరి 
పీలుస్తూంటాడు. ఛాతీలో నొప్పి వుండదు. 

డాక్తరుకు కబురు పంపి, కొరనరి అక్షూజన్‌ కు చేసే ప్రథమ చికిత్స 
చేస్తూ ఎక్కున తలదిండ్లతో ఎత్తుగా వీవు వెనకాల వేసి కూచోబెడితే 
ఊపిరి తీసుకోవడము సులభం అవుతుంది. 


స్టోక్‌, * మెదడుకు రక్తము సరఫరా చేసే రక్తనాళాలు తెగినా, లేక 
అడ్డము పడినా మెదడు దెబ్బ తింటుంది. మెదడు ఏ భాగానికి రక్షము 
ఆగిపోయిందో ఆ భాగం పనిచేయడం మానివేస్తుంది. ఇందువల్ల స్పృహ 
తప్పడము, మాట పడిపోవడము, తూలిపడిపోవడం, జ్ఞాపకశక్తి నశించడము 
వంటివి జరుగుతాయి. కాలు, చేయి చచ్చుపడటము (బలహీనవడడం) 
తరచుగా జరుగుతుంది. ఇది ఒక్కసారి సడన్‌గా కొన్ని నిమిషాలు, 
గంటలు వ్యవధిలో జరగవచ్చు. 

స్ట్రోక్‌ వచ్చిందన్న అనుమానము రాగానే వెంటనే రోగిని పడుకోబెట్టాలి. 
మెడ, ఛాతీ, నడుము మీద వస్తువులు, దుస్తులు వదులు చేయాలి, 
“రికవరీ” పొజిషన్‌ లో వడుకోబెట్టాలి. డాక్టరుకోసము కబురు పంపాలి, 


6. మైకము కమ్మి పడిపోవడము (ఫెయింటింగ్‌ ): మైకము 
(మబ్బు) వస్తున్నట్లు తెలియగానే రోగిని పడుకోబెట్టాలి. తలభాగము 
ఎత్తుగాను, కాళ్ళభాగము |క్రిందుగాను వుండేట్లు చూడాలి. ఈ పొజిషన్‌ 
సాధ్యం కానపుడు (ఉదా! గుడి, బడి, ధియేటర్‌ లో) మోకాళ్ళమధ్య 
తలవంచి కూర్చోమనాలి. రోగిని మెల్లగా దీర్హముగా ఊపిరి పీల్చుకోమని 
చెప్పాలి. మెడ, ఛాతీ, నడుము దగ్గర దుస్తులు, వస్తువులు నదులుచేయాలి. 


పరిస్థితి మెరుగయ్యేకొద్దీ కొంచెం కొంచెంగా చల్లని నీరు త్రాగడానికి 
యివ్యారి. కోలుకుంటూనే రోగిని వెంటనే లేవదీయవద్దు, పడిపోయే 
అవకాశము వుంది. ఎక్కువసేపు పడుకొనే వుండడం మేలు. స్పృహా 
తప్పినవారికి, మైకంలో వుండి సహకరించలేని త్రాగలేని స్ట్రితిలో వున్న 
రోగికి బలవంతంగా త్రాపితే గొంతుకు అడ్డము పడి ఊపిరి అడక 
మరణము సంభవించవచ్చు. కాబట్టి అట్టి స్థితిలో నీరు త్రాపించడము, 
ఏదన్నా తినిపించడము ప్రమాదకరం. 


46. చిన్న జబ్బు లకు చిట్కా (పథమ చికిత్స 


జబ్బులు చిన్నవి కాబట్టి ప్రమాదము ఎక్కువ వుండదు. కానీ బాధ 
మూత్రం వుంటుంది. డాక్టరు దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవచ్చు. 
ప్రథమ చికిత్స తెలిసిన వ్యక్తి దగ్గరకు బాధతో రోగి వచ్చినపుడు 
కాదనలేము కదా! బాధోపశమనము కోసం సేవా, సలహా లందచేసి 
డాక్టరు దగ్గరకు లేదా ఆసువత్రికి వంపించాలి. 

(2) Ca 
1. పడిశేము (జలుబు): రోగికి విశ్రాంతి నివ్వాలి. ఎక్కువగా వెచ్చటి 
నీరు తాగటానికి యివ్వాలి. వేడినీటి ఆవిరి ముక్కుద్యారా పీల్చమని 
చెప్పాలి. జ్వరము, తలనొప్పి, ఒళ్ళునొప్పులు తగ్గటానికి ఆస్పిరిన్‌ లేదా 
పారసటమాల్‌ మాత్రలు మింగించాలి. జలుబు అలర్జీవల్ల వచ్చినా - 
ఎక్కువగా వైరస్‌ సూక్ష్మజీవులవల్ల వస్తుంది కాబట్టి యితరులకు ఈ 
టు ౧ నీ లు 
జబ్బు సోకే అవకాశము వుంది. అందుకనే జలుబు తగ్గేవరకు యితరులతో 
సామీవ్యంగా సన్నిహితంగా మసలవద్దని హెచ్చరించాలి. 
య 

2. జ్వరము: జ్వరముతో బాధపడుతున్న బిడ్డకు బట్టలు తీసి శుభ్రమైన 
చల్లని గాలి తగిలేట్టు చూడాలి. జ్వరము తగ్గేవరకు, "టెంపరేచర్‌ 
నార్మల్‌ కు వచ్చేవరకు అలాగే వుంచాలి. 


టపిల్‌ స్పాంజింగ్‌ : చల్లటి నీటిలో ముంచి తీసిన గుడ్డతో ముఖము, 
నుదురు, కడుపు, చేతులు, కొళ్ళు తుడవాలి. అప్పడు జ్వరము తగ్గుతుంది. 


చక్కెర కలిపిన చలటి నీళ్ళు ఎక్కువగా (త్రాగించాలి. 
యి 
ఆస్పిరిన్‌ లేదా పారసిటమాల్‌ మాత్రలు జ్వరము, నొప్పులు 
తగ్గటానికి మింగించారి. 


| డా. కేతు బుచ్చి రెడ్డీ (ప్రథమ చికీత్స 








3, తలనొప్పి: రోగికి విశ్రాంతి నివ్వాలి. ఆస్పిరిన్‌ లేదా పారసిటమాల్‌ 
మాత్రలు మింగితే తలనొప్పి తగ్గుతుంది. 

నీలగిరి తైలము లేదా మరి ఏదేని పెయిన్‌ బామ్‌ నుదుటిమీద 
రుద్దితే తలనొప్పి తగ్గుతుంది. 
4. నడుము నొప్పి: ఆస్పిరిన్‌ లేదా పారసిటమాల్‌ మాత్రలు నడుము 
నొప్పిని తగ్గిస్తాయి. నీలిగిరి శైలము లేదా ఏదేని పెయిన్‌ బామ్‌ నొప్పి 
వున్నచోట రుద్దాలి. కూచున్నా, నిలుచున్నా నడుము వంగకుండా నేరుగా 
వుండాలి. గట్టి మంచం (చెక్క లేక యినుము), లేదా నేల, అరుగుమీద 
పడుకోమనాలి. నవారు, నులక మంచం పనికిరాదు. (వంగుతుంది కాబట్టి) 
నడుముకు మంచి మేలు చేసే భుజంగాసనములొంటి యోగాసనాలు, 
ఎక్సర్‌ సైజ్‌ లు చేయాలి. 
ర్‌, పంటి నొప్పి: అస్సిరిన్‌ లేదా, పారసిటమాల్‌ మాత్రలు నొప్పి 
తగ్గటానికి వాడాలి. 

పిప్పిపంటి రంధ్రానికి లవంగనూనె దూదితో పూయాలి. 

నొప్పివున్న వంటిబయట చెక్కిలిమీద కాపడం పెట్టాలి. 

సలహా: భోంచేసిన ప్రతిసారి పళ్ళు (బ్రష్‌ చేసుకోవాలి. చిగుళ్ళు 
చూపుడు వేలుతో బాగా _ రుద్దాలి. సంవత్సరానికి ఒకసారి దంత 
వైద్యునికి చూపించుకోవాలి. 
6. పొట్టలో విపరీతమైన నొప్పి: నొప్పి తక్కువగా వుండే స్థితిలో 
రోగిని పడుకోమని చెప్పాలి. నోటిద్వారా ఆహారము, భేది (విరోచనకారి) 
మాత్రలు ఇవ్వరాదు. వేడి కావడం వల్ల నొప్పి ఉపశమిస్తే అలా 
చేయవచ్చు. 

వెంటనే అసువత్రికి లేదా డాక్టరు దగ్గరికి తీసుకు వెళ్ళాలి. 
7. మలబద్ధకము (కాన్‌ స్టి పేషన్‌ ): మలబద్ధకము ఎక్కువగా వుండి, 
మలాశయములో నులము నిండి ఉన్నట్లయితే - గ్లిసరిన్‌ లేదా గోరువెచ్చని 
సబ్బు నీళ్ళ “ఎనీమా” యివ్వాలి. 

సలహా: ఎక్కువగా నీళ్ళు తాగమని, ప తాజా పచ్చని 
అకుకూరలు, పళ్ళు తినమని చెప్పాలి. కొన్ని ఎక్సర్‌ సైజులు చేయమనాలి. 

భేది మందులు - పారఫీన్‌ ద్రవం లేదా మిల్‌ గ ఆఫ్‌ మెగ్నీషియా 
వాడవచ్చు. 


cm తా 


పొట్టలో విపరీతమైన నొప్పితోపాటు మలబద్ధకమైతే డాక్టరుకు 
చూపించాలి. 
8. మూత్రము బిగపట్టితే (ఆక్యూట్‌ రికెన్సన్‌ ఆఫ్‌ 
యూరిన్‌ ): రోగికి నీళ్ళు పడుతున్న, నీళ్ళు పారుతున్న శబ్దము వినేట్టు 
వేయాలి. 

పొట్టక్రింది భాగము (పొత్తికడుపు) మీద వేడినీటితో కావు పెట్టాలి 
లేదా వేడినీటి తొట్టిలో కూచోమని చెప్పాలి. 

పురుషాంగంమీద నీరు ధారగా పోయాలి. (మగవారికి మాత్రమే). 
ఈ ప్రయత్నాలన్నీ చేసినా మూత్ర విసర్జన చేయకపోతే ఆసుపత్రికి 
9. ఆస్త్మా (ఉబ్బసము): రోగికి ధైర్యము, నెమ్మదితనము, 
విశ్వాసము కలుగచేయారి. రోగిచుట్టూ గుంపును చేరనీయవద్దు. అతనికి 
కావలసినంత తాజా గాలిని వీచేట్లు చూడాలి. రోగిని కూచోమని 
చెప్పాలి. చాలామందికి ఈ స్థితిలో గాలి బాగా ఆడుతుంటే బాగుంటుంది. 
త్రాగడానికి వెచ్చటి నీటిని, కాఫీని యివ్వాలి, అవిరి పట్టారి. వెంటనే 
వైద్య సహాయము అందేట్టు చూడాలి. రోగికి సరిపడని పదార్థము, 
వాసనలు, వాతావరణంకి దూరంగా వుంచాలి. సరిపడని (అలర్జీ) వాటివళ్లే 
ఉబ్బసము మొదలవుతుంది, ఎక్కువ అవుతుంది. 


10. వెక్కిళ్ళు (హికస్స్‌): రోగిని విశ్రాంతిగా పడుకోమని చెప్పాలి. 
మెల్లగా చల్లటి నీరు కొద్దికొద్దిగా తాగమని చెప్పాలి. ఊపిరి బిగబట్టి 
అలానే వుంచి కాసేపటి తర్వాత గారి పీల్చ్ళమని చెప్పాలి. లేదా 
ప్టాస్టీక్‌ సంచిలోకి గాలి వదలి అదే గారిని మళ్ళీ పీల్చుకోమని చెప్పాలి. 
ఇందువల్ల కార్బన్‌ డైయాకెడ్‌ ర్తక్తములోకి ఎక్కువగా ప్రవేశించి వెక్కిళ్ళు 
ఆగిపోతాయి. నీటిలో ఒక "స్పూను వంటసోడా కలిపి తాగమనాలి. రోగి 
నాలుక రెండువేళ్ళతో బయటికి లాగిపట్టి 2 నిమిషాలు వుంచి వదిలిన 
వెక్కిళ్ళు ఆగిపోతాయి. 


డా కేతు బుచ్చీ రెడ్డీ 77 (ప్రథమ చికీత్స 


47. కట్లు కట్తుట-కళ్రు గుడ (9804480 


కట్టు కట్టుటకు ఉపయోగించే గుడ్డ, రూపాలనుబట్టి రకాలు: 

1. రోలర్‌ బాండేజి (మడతల) (ROller bandage): 

2. త్రికోణాకారపు బాండేజి (Triangular bandage): ఈ రెండూ 
ఎక్కునగా కొలు, చేయి, వేళ్ళు దెబ్బతిన్నపుడు కట్టడానికి ఉపయోగవడే 
రకొలు. 

3. అనేక పీలికల కట్టుగుడ్డ (Many tailed bandage): కట్టుగుడ్డ 
ఎక్కువ _పీలికలుగా (తోకలుగా) కత్తిరించిన గుడ్డ, ముఖ్యంగా 
పొట్టమీది గాయాలకు కట్టడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. 

4. నాలుగు పీలికల కట్టుగుడ్డ (Four tailed bandage): కట్టుగుడ్డను 
నాలుగు పీలికలుగా కత్తిరించి, గడ్డము (చుబుకము-0[11) భాగంలో 
దెబ్బతగిలినపుడు కట్టడానికి ఇది ఉపయోగపడే బాండేజి రకము. 

5. 1 ఆకారపు కట్టుగుడ్డ (1 Shaped bandage): ఇంగ్లీషు అక్షరం 
'T' ఆకారంలో కత్తిరించిన కట్టు గుడ్డ. మర్మాంగాల భాగాన దెబ్బ 
తగిలినపుడు (డైస్పింగ్‌ చేసి, కట్టుటకు వాడే రకపు బాండేజి ఇది. 


/dE= 


రూపాలనుబట్టి కట్టుగుడ్డ రకాలు (Types 01 bandages) 
(1) రోలర్‌ బాండేజి (2) ట్రయాంగులర్‌ బాండేజి (3) మెనీ బెయిల్‌ బాండేజి 
(4) ఫోర్‌టయిల్డ్‌ బాండేజి (5) ౧ ఆకారపు బాండేజి, 








(పథమ చికీత తీ 





కట్టడానికి ఉపయోగించే గుడ్డను బాండేజి (కట్టుగుడ్డ) అని అంటారు. 
ఈ కట్టుగుడ్డ దేనితోనైనా తయారుచేసి వాడుకోవచ్చు. ఉదా: నూలు 
(కాటన్‌), జనపనార (జూట్‌), ఉన్ని (ఉలెన్‌) లేదా ప్రత్యేకమైన 
సింథటిక్‌ పదార్థాలతో తయారైన ఎలాస్టిక్‌ బాండేజి, క్రీప్‌ బాండేజి కూడా 


కావచ్చు. కట్టుగుడ్డ సైజు, శరీరంలో ఏ భాగానికి కట్టు కడుతున్నామనే 
విషయాల పై అధారపడి ఉంటుంది. 


కట్టుగుడ్డ (బాండేజి) సైజులు: 


శరీరభాగం కట్టుగుడ్డ వెడల్పు కట్టుగుడ్డ పొడవు 
సెంమీ, మీటర్డు 
1. తల 6-8 4-6 
2. ఛాతీ 10-15 6-8 
3. చేయి 5-6 3-4 
4. తొడ 8-9 త్త 
5. కాలు 6-8 4 
6. వేళ్లు 2-5 2 
7. మణీకట్లు ర్‌ 3 
ఓ 
8. అరచేయి ర్‌ తె 


కట్టుకట్లేటపుదు అనుసరించాల్సిన సూత్రాలు: 
భి € 
1. సరిరపైన కట్టుగుడ్డను ఎన్నుకోవాలి. కట్టుగుడ్డ సైజు (పొడవు, 
వెడల్పు), రకము, తయారుచేసిన పదార్హం ముఖ్యంగా గమనించాలి. 
2. రోగిని (బాధితుల్ణి) సౌకర్యంగా ఉండే స్టితి (పొజిషన్‌ )లో ఉంచాలి. 
3. కట్టు క్టేటపుడు గాయపడిన భాగానికి సపోర్టు (ఆధారం) కల్షించాలి. 
4. కట్టు కట్టటపుడు బాధితుడికి అభిముఖంగా ఉండు తల, వీవు 
భాగాల్లో మాత్రం వెనుక, ప్రక్కన వుండి కట్టు కట్టవచ్చు. 
5. బాధితులకు ఎడనుభాగంలో కట్టేటప్పుడు రోలర్‌ బాండేజిని కుడి 


చేతిలో, కుడిభాగంలో కచ్టేటవుడు ఎడమచేతిలో ఉంచుకొని 
కట్టుకట్టువ లెను. 


6. దెబ్బతగిలిన భాగం మీద దూదిని పెట్టి, తర్వాత దానిమీద కట్టవలెను. 


ఇలా చేయటంవల్ల కట్టు పక్కకు జరగదు, జారదు, ఆ భాగంలో 
వున్న చర్మం ఛీరుకుసోదు. 


7. రోలర్‌ బాండేజి చివరను దెబ్బతగిలిన భాగపు బయటి అంచున 
పట్టుకొని, గుడ్డను ఆ భాగంలో రెండుసార్లు చుట్టిన నిలకడగా 
ఉంటుంది, 


8. కట్టుగుడ్డను |క్రీందినుంచి పైభాగానికి, లోపలి వైపునుండి బయటివైవుకు 
కట్టాలి. 


9. కట్టుగుడ్డ మొదటి పీలికను క్లే భాగాన్ని కప్పుతూ రెండో పీలికను 
చుడీతే కట్టు భద్రంగా పై హయ ఇది ముఖ్యంగా, గాయపడ్డ 
భాగం పెద్దగా వున్నపుడు, రోలరు బాండేజితో కళ్చేటవుడు 
అనుసరించాలి. 


10. మరీ వదులుగాగానీ, మరీ గట్టిగా, బిగుతుగాగానీ కట్టరాదు. 


11. కట్టడం పూర్తి చేశాక, కట్టుగుడ్డ చివరను సేస్టీపిన్‌ లేదా స్టికింగ్‌ 
ప్లాస్తరుతోగానీ ఫిక్స్‌ చేయాలి లేదా కట్టుగుడ్డ చివర్న నిలువుగా 
చీల్చినట్టు కత్తిరించి, రెండు పీలికలను కట్టిన భాగము చుట్టూ 
పెట్టి ముడి "వేయవచ్చు. 









48. రోగిని రవాణా చేయుట 
(Transportation of the Injured Patient) 


రోగ అంపే జబ్బు పడ్డ, గాయపడ్డ లేదా ప్రమాదం బారినపడ్డ వ్యక్తి, 
అలొంటి రోగిని అక్కడే, వున్నచో శే చికిత్స చేయడానికి వీలు లేకపోతే 
డాక్టరు దగ్గరికి లేదా హోస్పిటలుకు తీసుకెళ్ళే పద్దతి'నే రవాణా 
(Transportation) చేయుట అంటారు. అలా రవాణా చేసేముందు 
రోగికి కొంత ప్రథమ సహాయంచేసి, కొన్ని మెళకువలు, నియమాలు 
పొటించాలి. అవి; 


1. ర్తక్షస్రావాన్ని అరికట్టారి. షాక్‌కు చికిత్స చేయాలి. విరిగిన ఎముకలకు 
ke ంట్ల” సాయంతో కట్టుకట్టారి. గాయాలను శుభ్రం శస కట్టు 
ట్టాలి. 


డొ. కేతు బుచ్చి రెడ్డీ (80 (ప్రథమ చికిత్స 





2. చికిత్స చేయడానికి వీలుపడనవ సాడు, గాయం తగిలిన శరీర భాగాన్ని 
కదలకుండా, రోగిని రవాణా చేయాలి. ఉదా: వెన్నుపూసలు 
విరిగినవుడు ఆ భాగాన్ని ఏమాత్రం కదిలించకుండా, వంచకుండా 
రోగిని రవాణా చేయాలి. 


3. హడావుడి లేకుండా, జాగ్రత్తగా, నెమ్మదిగా, కదలికలన్నీ సక్రమంగా 
వుండే విధంగా; ఎక్కువమంది రోగిని రవాణా చేయునపుడు అందరి 
చర్యలు పరస్పర సహకారంగా, ఏకోన్ముఖంగా ఉండాలి. 

4. తలకు దెబ్బ, రక్తస్రావం, షాక్‌ లోవున్న రోగుల్ని స్పృహలో వున్నా 
కూడా నడవనీయకూడదు. అత్యవసర పరిస్తితుల్లో మాత్రమే 
నడిపించుకు వెళ్ళాలి. 





మనిషే ఊతకరగా రోగిని తీసికెళ్ళుట - రోగిని వీపుమీద మోసుకుపోవుట 


5. ఎక్కువమంది, బలంకల్షిన వాళ్ళు సహాయంగా వున్నపుడు, ఒక్కరే 
ఎత్తుకొని రోగిని రవాణా చేయటం మంచిది కాదు. 


డౌ. కేతు బుచ్చి రెడ్డీ (81) వ్రథమ చికిత్స 





అగ్నిమాపకదళ సభ్యుడి మాదిరి రోగిని భుజంమీద అడ్డంగా 
పడుకోబెట్టుకొని మోసుకుపోవుట 


రవాణా చేయు వివిధ పద్దతులు (Transportation Methods): 


1 
A 


. చిన్నపిల్లలను ఎత్తుకుని (Pickup Method) రవాణా చేయుట: 


మోకాళ్ళకింద ఒక చెయ్యి, మరోచెయ్యి మెడవెనుక వేసి ఎత్తుకొని 
రవాణా చేయవచ్చు. 


. మనిషే ఊతకర్రలుగా రవాణా చేయుట (Human crutch 


method): స్ప హాలో వున్నరోగిని, ప్రథమ. సహాయకుడు రోగికి 
దెబ్బతగిలిన కాలివైపు నిలబడి, రోగి నడుముపై ఒక చేయి సపోర్టు 
ఇచ్చి, రోగి చేతిని తన భుజం మీద వేసుకొని, ఆ చేతిని తన 
చేతితో పట్టుకొని నడిపించుకుంటూ రవాణా చేయవచ్చు. 


= వీపుమీద మోసుకపోవటం (Back lift method): స్ప హలో 


వుండి సహకరించే రోగిని వీపుమీద వేసుకొని, మోసుకుంటూ 
రవాణా చేయవచ్చు. 


TCT NCE 


4. సఫైర్‌ మాన్స్‌ లిఫ్టు (Firemans litt method): అగ్నిమాపక దళ 
సభ్యుడి మాదిరి రోగిని భుజం మీద అడ్డంగా పడుకోబెట్టుకొని, 
రోగి కుడిచేతిని, సహాయకుడు తన కుడిచేతిని రోగి కాళ్ళమీదుగా 
తీసుకవచ్చి పట్టుకోవాలి. (ప్రథను సహాయకుడు బలశాలి అయినవుడే 
3,4 పద్దతులలో సులభంగా రోగిని రవాణా చేయగలడు. 

5. నాలుగు చేతుల సీటు పద్ధతి (Fourhand seat method): ఇద్దరు 
ప్రథమ సహాయకులు ఇద్దరు తను ఎడమ మణికట్టును కుడిచేత్తో, 
తమ కుడిమణికట్టును ఎడమచేత్తో పట్టుకొని రోగికి సీటులా 
తయారుచేస్తే రోగి తన రెండు చేతులను, ప్రథమ సహాయకులు 
ఇరువురి భుజాల మీద వేసి ఆ సీటులో కూర్చుంటాడు. ఈ పద్దతిలో 
రోగి స్పృహలోవుండి, (ప్రథమ సహాయకులతో సహాకరించగల్షినవుడు 
ఉపయోగంగా వుంటుంది. 





రోగిని ఇద్దరు మనుషులు మోసుకెళ్ళుట: A. నాలుగు చేతుల సీటు పద్దతి 

B. రెండు చేతుల సీటు పద్దతి 
6. రెండు చేతుల సీటు పద్ధతి (Two handed seat method): రోగి 
స్పృహలో వుండి, తన చేతులతో ప్రథమ సహాయకులకు సహకరించ 
లేనప్పుడు రెండు చేతుల సీటు వద్దతి రోగి రవాణాకు తోడ్పడుతుంది. 


తతా 








7. ముందు, వెనుక పద్ధతి (Fore and aft method): ఒక ప్రథమ 
సహాయకుడు ముందుండి రోగి మోకాళ్ళకింద చేతులు వేసి ఎత్తు 
కుంటాడు. ఇంకో ప్రథను సహాయకుడు రోగి చంకల్లోంచి, ఛాతీ 
మీదుగా తన చేతుల్నుంచి పట్టుకుంటాడు. ఈవిధంగా ఇద్దరు ప్రథమ 
సహాయకులు రోగిని మోసుకపోవచ్చు. 





రోగిని మోసుకెళ్ళుటు: ముందు వెనుక పద్దతి 


8. కుర్చీ పద్ధతి (Chair method): రోగిని కుర్చీలో కూర్చోబెట్టుకొని, 
ఇద్దరు ప్రథమ సహాయకులు కుర్చీ రెండుప్రక్కల చేరి ఎత్తుకొని, రోగిని 
రవాణా చేయనచ్చును. స్పృహలోవుండి, సీరియస్‌కాని, కూర్చోగల 
రోగులకు ఈ రవాణా పద్దతి ఉపయోగపడుతుంది. 


9. కర్ర ఆధారంతో మోసుకుపోయే పద్ధతి (Transportation by 
using a stick): ఇద్దరు ప్రథమ సహాయకులు కర్రను అడ్డంగా 
పట్టుకుంటారు. రోగి ఇద్దరి మధ్యగల కర్ర మీద కూర్చుని, 
తన చేతులను వారి భుజాల మీద మోపవుతాడు. ఈ పద్దతిలో 
రోగి స్పృహలో వుండి, ప్రథమ సహాయకులతో సహకరించగల్షినపుడు 
రవాణా సులభంగా ఉంటుంది. 


TEM 


10, 





కర్ర ఆధారంతో రోగిని మోసుకుపోయే పద్దతి 


స్ట్రైచరు పద్ధతి (5060064 Method): చాలా సీరియస్‌గా వున్న 
రోగిని స్ట్రైచర్‌ మీద పడుకోబెట్టుకొని ఆస్పత్రికి మోసుకపోవచ్చు. 
క వుంశే అంతవరకు స్టైచర్‌ మీద తీసుకపోవచ్చు. 


సెయింట్‌ జాన్‌ అంబులెన్‌ బ్రిగేడ్‌ వారి ప్రకారం సైచర్‌ 
వివరాలు: పొడవు 236 సెం.మి.; వెడల్పు 56 సెంమీ. దానిమీద 
పరచిన కాన్వాస్‌ గుడ్డ పొడవు 160 సెం.మీ; హాండిల్‌ ఎ పొడవు 
15 సెంమీ; నేలపైనుండి ఎత్తు 15 సెం.మీ; రెండు కర్రలను 
కలుపుతూ మధ్యన కీలువున్న దబ్బలాంటి ఇనుప బార్స్‌ కాన్వాస్‌ 
చివరల, ముందు, వెనుక ఉంటాయి. సైచర్‌ బరువు 14 
కేజీలు, *౮' ఆకారంలో స్టీలు కాళ్ళుంటాయి. నేలపైన స్టైచర్‌ 
ఉంచడానికి, అంబులెన్‌ లోకి రోగివున్న స్ట్రెచర్‌ తోయడానికి ఇవి 
ఉపయోగపడతాయి. 

ఇద్దరు, ముగ్గురు, లేదా నలుగురు ప్రథమ సహాయకులు రోగిని 
స్రైచరు మీద పడుకోబెట్టి, ఇద్దరు లేదా నలుగురు స్ట్రైచరు మీది 


CEE 


the 


12. 





ముగ్గురు వ్యక్తులు 'స్ట్రైచరుమీదకు రోగిని చేర్చే పద్దతి 
రోగిని అంబులెన్స్‌ వరకుగానీ, అంబులెన్స్‌ నుండి ఆస్పత్రిలోనికి 
గానీ రవాణా చేయవచ్చును. 


కోటు లేదా మందపు చొక్కా స్తైచర్‌ పద్దతి (00245815 
stretcher method): కోటు లేదా చొక్కాను తిరగవేసీ గుండీలు 
(బొత్తములు - Buttons) పెట్టి, దాని చేతుల గుండా రెండు 
కర్రలను దూర్చాలి. చొక్కా లేదా కోటు వెనుక భాగం పైకి 
వస్తుంది. కర్రలను మడతబెట్టిన దుప్పటి, సంచి నవారు పట్టుల 
గుండా దూర్శికూడా స్ట్రైచర్‌ తయారుచేసుకోవచ్చు. 


దుస్పటిమీద రోగిని ఈడ్చుకు పోవు పద్ధతి (Blanket 11% 
method): దుప్పటి లేదా కంబళి మీద రోగిని పడుకోబెట్టి, (ప్రథమ 
సహాయకుడు, దాని మరోవైపు పట్టుకొని ఈడ్చుకుంటూ రోగిని 
తీసుకువెళ్ళి తర్వాత స్ట్రెచరుమేదికి మార్చవచ్చును. 


డొ. కేతు బుచ్చి రెడ్డి (86) (ప్రథమ చికిత్స 





దుప్పటి సహాయంతో రోగిని తీసుకుపోవు పద్ధతి 
వివిధ పరిస్థితుల్లో, సందర్భాల్లో, రోగి పరిస్టితి (ప్రభను సహాయకుల 
సంఖ్య మున్నగు విషయాలు పరిగణనలోనికి తీసుకొని, పై పద్దతుల్లో 
తగిన పద్దతిని ఎన్నుకొని రోగిని రవాణా చేయాలి. 
«xX 


డొ. కేతు బుచ్చి రెడ్డ 





పార్టు వః బహాఖైచ్చిక ప్రశ్నలు 


ఈ క్రిందివాటిలో సరియైనదానిని బ్రాకెట్‌ లో వ్రాయండి: 


1. మనిషి గుండెవేగం, నిమిషానికి - [ ] 
ఎ) 60-70 ద) 30-40 సి) 90-100 

2. మనిషి శ్వాసవేగం, నిమిషానికి - [ 0] 
ఎ) 40-50 చి) 15-20 సి) 70-80 

3. శుద్ద రక్తాన్ని తీసుకపోయే రక్తనాళాలు - [ ] 
ఎ) ధనునులు బి) సిరలు సి) నరాలు 

4. చెడురక్తాన్ని తీసుకవచ్చే రక్తనాళాలు - [ ] 


ఎ) సిరలు బి) ధమనులు సి) కేశనాళికలు 

5. మనిషి మామూలు ర్తక్తపోటు (బి.పి) మిల్లిమీటర్ల 
పాదరసం - [ ] 
ఎహు బి జై సి ప్ల 

6. కడుపు (జీర్ణాశయం)లో ఆహారం వుండు సమయం - [ ] 


ఎ) ఉర్‌ గంటలు బి) 7-8 గంటలు సి) 1-2 గంటలు 


7. మన శరీరంలోని ఎముకల సంఖ్య - [ 1] 
ఎ) 306 ది) 206 స) 706 

8. నున శరీరంలో కండరాల సంఖ్య - [ 1] 
ఎ) 806 బి) 506 సి) 216 

9. బంతిగిన్నె కీలుకు ఉదాహరణ - [ ] 


ఎ) భుజం బి) వెన్నుపూసలు సి) మోచేయి 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


నుడతబందు కీలుకు ఉదాహరణ - [|] 
ఎ) మోచేయి బి) భుజం సి) తుంటి 


బొంగరపు కీలుకు ఉదాహరణ - [|] 
ఎ) వెన్నుపూసలు బి మోచేయి సి) భుజం 

తొడలో వుండు ఎముక - [ ] 
ఎ) హుమరస్‌ బి) రేడియస్‌ సి) ఫీమర్‌ 

ముంజేతిలో వుండు ఎముకల సంఖ్య - [|] 
ఎ) ఒకటి బి) రెండు సీ మూడు 

మణికట్టులో వుండు చిన్న ఎముకల సంఖ్య - ! ] 


ఎ) ఎనిమిది బి) తొమ్మిది సి) పది 

గాయంనుండి రక్తం కారకుండా గాయానికి పెభాగాన కట్లుటకు 
ఉపయోగించేది - “= me 
ఎ) బాండేజి బి) టూర్నికే సి ప్టాస్టర్‌ 

గ్రీన్‌స్టిక్‌ (ఫ్రాక్సరు (GreenstiCk fracture) ఈ క్రిందివాళ్ళలో 
చూస్తాము - 


[ ] 
ఎ) స్త్రీలు బి) వృద్దులు సి) పిల్లలు 
రేడియల్‌ నాడి (Radial pulse) - వద్ద చూస్తాము. [ ] 
ఎ) చీలమండ బి) మణికట్టు సి) మెడ 
కెరాటిడ్‌ నాడి (Carotid pulse) - వద్ద చూస్తాము. [ ] 
ఎ) మెడ చి) మణికట్టు సి) తొడ 
ఎముక విరిగినపుడు ఆధారం (సపోర్టు) కలుగచేయుటకు 
ఉపయోగించేది- [ ] 
ఎ) స్టింగ్‌ బి) స్ప్రింట్‌ సి) టూర్నికే 
ముంజేతి ఎముక విరిగినపుడు, నుణికట్టు, మెడమీదుగా 
ఎ) స్ప్రింట్‌ బి స్లింగ్‌ స) టూర్నికే 
నీటిమునకలో సాధారణ ప్రమాదన్యవధి (FOrtAal period)- 
ఎ) 3-5 ని॥లు బి) 1-2 గం!లు సి) 1-2 రోజులు 


కల్పిత శ్వాసక్రియా వేగం పెద్దలకు - సార్లు. [] 
ఎ) 30-40 చీ) 15-20 సి) 5-10 


కచ నాకా 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


కల్పిత శ్వాసక్రియా వేగం పిల్లలకి - సార్టు. [ ] 
ఎ) 10-15 చీ) 20-40 సి) 5-6 

ఉరికేసుల్లో మరణన్యనధి సాధారణంగా - [ ] 
ఎ) 3-5 ని॥లు చి) 1-2 రోజులు సి) 1-2 గంటలు 
ముక్కులో అన్యపదార్థమున్నపుడు (Foreign body Nose) ఏదైనా 


సాధనంతో - [ ] 
ఎ) తీయాలి బి) తీయకూడదు సి) ఏమీ చెప్పలేము 

కంట్లో నలకను సూదితో - [ ] 
ఎ) సులభంగా తీయవచ్చును చి) కష్టంగా తీయవచ్చును సి) తీయరాదు 
గోరికాయ మింగినపుడు - [ ] 


ఎ) ఏమీ చేయనక్కరలేదు చి) విరేచనానికి మందు ఇవ్వాలి 
సీ) అరటిపండు ఇవ్వాలి 


శ్రారానికి ఉదాహరణం - [ ] 
ఎ) సున్నం బి) నత్రికాన్లుం సి) నిమ్మరసం 

అన్నూనికి ఉదాహరణం - [ ] 
ఎ) నిమ్మరసం బి) సున్నం సి) పాదరసం 

ఆన్లూలు తాగినపుడు వాంతి - | ] 
ఎ) చేయించాలి బి) చేయించరాదు సి) ఏమీ చెప్పలేము 
పెట్రోలు, కిరసనొయిల్‌ తాగినపుడు వాంతి - [ ] 


ఎ) చేయించవలెను బి) చేయించరాదు సి) ఏమీ చెప్పలేము 
శరీరం ఎంతమేర కారిందో తెలుసుకొనుటకు ఉపయోగించేది - 


క్‌ 
ఎ) రూల్‌ ఆఫ్‌ నైన్‌ బి) రూల్‌ ఆఫ్‌ డజన్స్‌ 
స్సి రూల్‌ అఫ్‌ సిక్సెస్‌ 
కొలిన గాయాలపై నీళ్ళు - [ ] 
ఎ) పోయరాదు బి) పోయాలి సి) కాలిన గంటతర్వాత పోయవచ్చు 
మంటల్లో కాలుతున్న మనిషిని - [ ] 
ఎ) పరిగెత్తనీయరాదు బి) పరిగెత్త నివ్వాలి సి) ఏమీ చెప్పలేము 
విషంలేని పాముల శాతం - [ ] 


ఎ) 80 చి) 10 సి) 50 





CTEM 


36. 


37. 


38. 


39. 


40. 


పాము భౌతిక రూపాన్ని పరిశీలించి, అది విషమున్న పామా కాదా- 


ఎ) చెప్పుటకు వీలున్నది బి) చెప్పలేము 
సి) పామును కోసి లోవల పరీక్షించి చెప్పవచ్చు 

మూర్చతో కాళ్ళు, చేతులు కొట్టుకుంటున్న వ్యక్తి కాళ్ళు చేతులు- 
ఎ) బలవంతంగా నొక్కిసట్టారి బి) అలాగే re 

సి) తాళపు చెవులు చేతిలో పెట్టాలి 

కుక్కకాటుకు ప్రథమ చికిత్స - [ ] 
ఎ) చెప్పుదెబ్బ బి) కొటువేసిన భాగాన్ని శుభ్రంగా ఎక్కువ నీళ్ళు, 
సబ్బుతో కడగాలి సి) కుట్టువేసి, కట్టు కట్టాలి. 

చెవిలో అన్యపదార్థానికి ప్రథమ చికిత్స - [ ] 
ఎ) నీళ్ళు పోయాలి బి) ఏదైనా సాధనంతో తీయాలి సీ) చెవి 
చుట్టూ వేడి కాపడం పెట్టాలి. 

ఎముక విరిగి గాయంగుండా ఎముక పొడుచుకొచ్చినవుడు- 

ఎ) ఎముకను లోవలికి తోసి కట్టు కట్టాలి [ ] 
బి) అలాగే పెట్టి లైట్‌గా (డ్రెస్సింగ్‌ చేయాలి 

సి) విరిగిన ఎముక భాగాల్ని బాగా లాగి గట్టిగా కట్టాలి. 


పార్టు “ది; దాను / కాదు 


(క్రింది ప్రశ్నలకు “కాను / కాదూ తెలపండి: 


. ఎముక ఎక్కువ ముక్కలుగా విరిగిన “కమ్యూనిటెడ్‌ ఫ్రాక్చర్‌” 


అందురు. 


2. “గ్రీన్‌స్టిక్‌ ఫ్రాక్టర్‌' పెద్దల్లో మాత్రమే చూస్తాము. 


శ 


ర్‌, 


. ఎముక విరిగి బయటికి పొడుచుకొచ్చినపుడు దానిని లోపలికి తోసి 


కట్టు కట్టువలెను. 

పొట్ట పగిలి పేగులు బయటికి వచ్చినపుడు వాటిని లోపలికి తోసి, 
పెన కట్టు కట్టవలెను. 

రు శ లు 

మనిషి శరీరంలో 5-6 లీటర్ల రక్తం కలదు. 


(పథమ చికీత్స 








రా 


ll. 
12. 


13. 
14. 
15. 
16. 


17. 
18. 


19. 
20. 


21. 


22. 
23, 
24. 


25. 
26. 
27. 


“పెషర్‌ పాయింట్స్‌'ను ఉపయోగించి రక్తస్రావాన్ని ఆపవచ్చు. 


. టూర్నికే'ను ఉపయోగించి రక్తస్రావాన్ని ఆపవచ్చు. 
. గాయం తగిలిన భాగాన్ని గుండెకన్నా ఎత్తులో పెట్టినచో రక్తస్రావం 


ఆగిపోవును. 


. విరిగిన ఎముక క్రింద “స్పిింట్‌”తో ఆధారం కలుగచేయవచ్చు. 
10. 


కందుడు గాయం తగిలిన వెంటనే వాపు తగ్గడానికి వేడి కొపడం 

పెట్టాలి. 

గాయానికి కట్లు కట్టడంనల్ల చీము పట్టకుండా కాపాడుకోవచ్చు. 
యు ళు హి ర 

ముక్కులో నుండి ర్తక్తం కారుచున్నచో, ముక్కు మెత్తటి, చివరి 

భాగాన్ని వేళ్ళతో నొక్కి పెట్టాలి. 

మునక (ప్రమాదాల్లో 35 నిమిషాల్లో ప్రాణం పోవచ్చు. 

కల్పిత శ్వాసక్రియ నిమిషానికి పెద్దవారికి 15 సార్గు చేయాలి. 

కల్పిత శ్వాసక్రియ నిమిషానికి పిల్లలికి 20-40 సార్లు చేయాలి. 

కల్పిత శ్వాసక్రియ కలుగచేయునవుడు, గాలి గొట్టంలోకి నీరు పోకుండా 

జాగ్రత్త నహించవలెను. 

ఉరి చేసుకున్న వ్యక్తి ప్రాణం 35 నిమిషాల్లో పోవచ్చును. 

ఉరి వేసుకున్న వ్యక్తికి నోటినుండి నోటిలోనికి పద్దతి ద్వారా కల్పిత 

ఫ్యాస్మక్రియ కల్గించవలెను. 

ముక్కులో అన్యపదార్థం ఉన్నచో మన దగ్గరున్న పరికరాలతో తీయాలి. 

యు * 

చెవిలో అన్యపదార్దాన్ని తీసివేయుటకు సూది, దబ్బనం లాంటి 

వాటిని ఉపయోగించాలి. 

చెవిలో పురుగు ప్రవేశించినపుడు దానిని తొలగించుటకు చెవిలో 

నీరు పోయవలెను. 

కంటిలో నలుసు పడ్డప్పుడు కన్ను నులుమ (గ0) రాదు. 

కంటిలో ద్రావకం పడినపుడు 10-15 నిమిషాలు నీటితో కడగాలి. 

కంటిలో పురుగు పడినపుడు కొబ్బరినూనె చుక్కలు వేయవలెను. 

చెవిలో గింజలు పోయినపుడు నీళ్ళు పోసి, దూది పెట్టవలెను. 

ఆమ విషాలు (466 Poisons) తొగినపుడు తప్పక కక్కించవలెను. 

పెట్రోలు, కిరసనాయిల్‌ తాగినవుడు వెంటనే వాంతి చేయించాలి. 


CETTE 


28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 


39. 
40. 
41. 
42. 
43. 


44, 
45. 
46. 
47. 
48. 
49. 
50. 


51. 
52, 


ఆన్బాలకు విరుగుడుగా పల్చటి క్షారాలను వాడాలి. 

శ్రారాలకు విరుగుడుగా పల్చటి అమాలను వాడాలి. 

గాజుపొడి మింగినవారికి అరటిపండు తినిపించాలి. 

ఉప్పనీళ్ళు తాగించిన విషం వాంతిద్వారా బయటికి వచ్చును. 
(ద్రావకొలు తాగిన మనిషికి కోడిగుడ్డు సొన తాపించుట మంచిది. 
“రూల్‌ ఆఫ్‌ నైన్‌” కాలిన గాయాల వ్యాప్తిని తెలుపుతుంది. 
కొాలినగొయాల పై నీళ్ళు వెంటనే పోయాలి. 

కొలిన బొబ్బలను చిదుగగొట్టాలి. 

ఒంటిపై ఆమ్లాలు పడినపుడు ఎక్కువ నీళ్ళు పోయాలి. 

కాలిన గాయాలకు అతుక్కున్న ఒంటిమీది గుడ్డను పీకి తీయాలి. 


ఒళ్ళుకొలిన వాళ్ళ కాళ్ళ, చేతులకున్న కడియాలు, కంకణాలు 
తీసివేయాలి, 


మంటలు అంటుకున్న వ్యక్తి పరిగెత్తిన గాలికి మంటలు ఆరిపోవును. 
శరీరం మీది మంటలు ఆర్చుటకు నీళ్ళు పోయాలి. 

ఒంటిమీది బట్టలు అంటుకొన్నప్పుడు మందపు దుప్పటి కప్పాలి, 
దాదాపు 80% పాములు విషరహితాలు. 

పాము కాటు వేసిన వ్యక్తికి ధైర్యం చెప్పి, కదలకుండా ప్రశాంతంగా 
పడుకోబెట్టడం ప్రథమ చికిత్సలో ముఖ్యాంశం. 

పాము కాటువేసిన భాగాన్ని కోసి, విషాన్ని నోటితో లాగివేయవచ్చు. 
పాము కొటుచేసిన భాగంలో ఐస్‌ముక్కలు పెట్టవచ్చు. 

ఫిట్‌ లో కొట్టుకుంటున్న వ్యక్తి కాళ్ళు, చేతులు గట్టగా నొక్కి పెట్టాలి. 
ఫీట్స్‌ వచ్చిన వ్యక్తి చేతిలో తాళపు చెవులు పెట్టిన ఫిట్స్‌ అగిపోవును. 
ఫిట్స్‌ వచ్చిన వ్యక్తిమీద చన్నీళ్లు పోసిన ఫీట్స్‌ ఆగిపోవును. 
ఫిట్స్‌లో వున్న వ్యక్తి నోట్లోని కట్టుడుపళ్ళు తీసేయాలి. 
మంటల్లో వున్న ఇంటి కిటికీలు, తలుపులు తెరిస్తే గాలికి మంటలు 
ఆరిపోతాయి. 

కాలుతున్న ఇంటిలోకి పాక్కుంటూ; గోడవారగా వెళ్ళాలి. 


తుపాను, వరదలను ముందుగానే పసికట్టి, ఆస్తి, ప్రాణనష్టం 
జరక్కుండా నివారించవచ్చు. 


CECE 


౧౧౦౫౧౫ రాలా టి లుగై ౯ 
నఖ 
ఓ 
ల 


ఓం టప ఎ CE CE టప చ టప హ్‌ [త పాత్‌ Fm 
రఠషరర సస RరరoషరరణBస EE 
యు ఆబ్‌ ఆబ అ న న య DE SB Fn Sh వ ల వ DR PR 

ఒ లల అల బల్‌ గా ణల HENS ee 
చ ననన న వశత శన తూ అ శన అ క తా కో యుల 


30. (చి) 


సమాధానాలు 


రు అడి సతి bolt rd pod hod bal కే 
రధధారారాతాలుసి 


fr hr 
wc RR మీ లు సై బా 


. (2) 
. (ఎ) 
. (దీ) 
. (ఎ) 
. (9) 
. (9) 
. (2) 
. (2) 
. (ఎ) 
. (ద) 


పొర్తు “చి! 
లు 
జాను 
కాదు 
కాదు 
కాదు 
జాను 
జాను 
జాను 
జాను 
జాను 
కాదు 


. జను 


జాను 
జను 
జను 
జాను 
జను 
జను 
జాను 
కాదు 
కాదు 


Zl 
22. 
23. 
24, 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 


48. 
49. 
50. 
51. 
52. 


జిను 
జాను 
జాను 
జాను 
కాదు 
కాదు 
కాదు 
భిను 
జాను 
జిను 
జను 
జాను 
జాను 
జాను 
కాదు 
జిను 
కొదు 
జొను 
కాదు 
జను 
జాను 
జాను 
జిను 
జను 
జాను 
కొదు 
కాదు 
కాదు 
జొను 
కాదు 
జాను 
జాను. 


ప్రథమ చికిత్స 


ప్రశ్నలు - పార్టు FR 


ఈక్రింది ప్రశ్నలకు క్టుష్తంగా సమాధానం వ్రాయండి: 


క్షే 


2, 
3. 


ప్రధమ చికిత్స అనగానేమి? ప్రధమ చికిత్సలో ముఖ్య సూత్రాలు 
తెలుపుము. 
(పథమ చికిత్స ప్రాముఖ్యతను సోదాహరణముగా వివరింపుము. 


విరిగిన ఎముకకు చేయు సాధారణ ప్రథమ చికిత్స (General First 
Aid measures for fractured bone) ప్రాయుము. 


. ఎముక విరుగుట ఎన్నిరకాలు? (Types of Fractures) ఎముక 


విరిగినదని ఏ లక్షణాలను బట్టి (Signs 0f Fracture) తెలుసుకుంటావు? 


5. గాయాలకు చేయు ప్రథమ చికిత్స (WOUnds First Aid) వివరింపుము. 
6. గాయాలనుండి రక్తస్రావం అగునపుడు దానిని ఆపుచేయుటకు 


అనలంబించు వివిధ పద్దతులు వ్రాయుము. (Stopping of bleeding 
from Wounds - Different methods). 


. గాయాల రకొలను కుపంగా (పాయుము. 
యాని 


8. నీటి మునక ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స తెలుపుము. 
9. వివిధ కల్పిత శ్వాసక్రియా పద్దతులు వినరించుము. (Artificial 


10. 


ll. 


12. 
13. 


14. 


Respiration methods) 

విషము తీసుకున్నవారికి చేయు ప్రథను చికిత్సను వ్రాయుము, 
(Poisoning - First Aid) 

శరీరం కారినపుడు చేయు (ప్రథమ చికిత్సను తెలుపుము. (Burns 
- First Aid) 

మూర్చ రోగికి చేయు ప్రథమ చికిత్స (13 - First Aid) వ్రాయుము. 
విద్యుద్దాతానికి చేయు ప్రథమ చికిత్స (Electric shock - First 
తీరే ను గూర్చి వ్రాయుము. 

ప్రమాద బాధితుణ్లి తరలించు (రవాణా) వివిధ పద్దతులు వివరించుము. 
(Transportation of the Injured) 


. కట్టు కట్టడానికి ఉపయోగించే వివిధ రకాల కట్టుగుడ్డలు (32642863) 


గూర్చి తెలుపుము. 


(ప్రథమ చికీత క్ట 





16. ఈక్రింది వాటిని గూర్చి వ్రాయుము: 
A) పాముకాటు (Snake bite) 
B) కంటి నలుసు (Foreign body eye) 
17. A) కుక్కకాటు (Dog bite) 
B) చెవిలో అన్యపదార్ధం (Foreign body ear) 


18. A) బయట గుండెమర్తన (External cordiac massage) 
B) విషానికి విరుగుడు (ANtidOtes to Poisons) 


kx Xk 


డొ. కేతు బుచ్చి రెడ్డి (96) వ్రథమ చికీత్స 





1. ఉపయోగపడే కొన్ని కొలతలు-తూకాలు 


1 (గ్రెయిన్‌ న 60 మి.గ్రా, 
1 గ్రాము : 60 మిల్‌ లేక 1000 మి.గ్రా. లేక 


154 (గెయిన్‌. 
ae Wp ఏ 8.5 గ్రాములు. 


1 జాను 

లేక 4373 (గెయిన్‌ 
1 డ్రాము fs. 335 మి.లీ (దాదాపు 
1 పౌను : 16 జొన్నులు 
1 కిగ్రా (కేజీ) : 2.2 పన్లు 
1 స్టోను న 14 ఫొన్లు 
1 మి.లీ 17 మినీమ్‌ (దాదాపు) 
1 లీటరు : 1000 మ 
1టీ స్ఫూను * 5 మిలీ (దాదాపు) 
1 టేబుల్‌ స్పూను : 15 మిలీ. (దాదాపు) 


పౌన్లను కిలోగ్రాములకు మార్చుట: (దాదావు) 5 చే హెచ్చించి, 
వచ్చిన మొత్తాన్ని 11 చే భాగించాలి. కిలో గ్రాములను పౌన్లలోకి 
మార్చుట: (దాదాపు) 11 చే హెచ్చించి, వచ్చిన మొత్తాన్ని 5 చే 
భాగించారి. 

1 అంగుళము గ 25 సెంమీ. 

1 మీటరు : 100 సెంమీ. 

సెం.మీ. లను అంగుళాలలోనికి మార్చుట: (దాదాపు) 2.5 చే 
భాగించాలి. అంగుళాల్ని సెం.మీ.లలోనికి మార్భుటః (దాదాపు) 5 
చే భాగించాలి. అడుగుల్ని సెం.మీ.లలోనికి మార్చుట: 30.5 చే 
హౌచ్చించాలి. 


డొ. కేతు బుచ్చిరెడ్డి 97 (పథమ చికీత్సు 


ఉహ్ణోగ్రత: మానన శరీర మామూలు ఉష్ణోగ్రత : 37 సెం.(గే, 
లేక 98.4 డిగీస్‌ ఫారన్‌ హీట్‌. 


ఫారన్‌ హీట్‌ నుండి సెం.గే.కు మార్చుటః 32 తీసివేసి, 5/9 చే 
హౌచ్చించాలి, సెంంగ్రే, నుండి ఫారన్‌ హీట్‌ కు మార్చుట: 32 కలిపి, 
5/9 చే హౌచ్చించాలి. 


2, వయోజనుల్లో శరీరావయవాల 
కొలతలు = తూకాలు 





మెదడు: 1400 గ్రాములు (పురుషులు), 1275 గ్రాములు (స్త్రీలు) 

వెన్నుపాము: 27-28 గ్రాములు, పొడవు : 45 సెం.మీ. 

గుండె; 300 గ్రాములు (పురుషులు), 250 గ్రాములు (స్రీలు) 

థైరాయిడ్‌ (గ్రంధి: 20-40 గ్రాములు. 

ఊపిరితిత్తులు: కుడి 450 గ్రాములు, ఎడమ 375 గ్రాములు 
(సరాసరి) 

లివర్‌ (కాలేయం): 1400-1500 గ్రాములు, శరీర బరువుల్లో 
1.8%. 

స్పీన్‌ (స్రీహము): 150-200 గ్రాములు. 

మూత్రపిండాలు (కిడ్నీస్‌): 120-220 గ్రాములు (పురుషులు); 
120-175 గ్రాములు (స్త్రీలు) 

బీజాలు (వృషణాలు/ చెస్టికల్‌్‌): 20-27 గ్రాములు. 

ప్రాస్తేటు (గ్రంధి: 15-20 గ్రాములు. 

గర్వసంచి (కన్య): 30-40 [గాములు, పిల్లల తల్లి; 100-120 
fe ( 5) | on యణ 

జీర్ణాశయం: బరువు 300 గ్రాములు, పొడవు 25-30 సెం.మీ,, 
జీర్ణాశయం వజ్టేశక్తి 1100,1200 మిలీ. 

చిన్న (ప్రేవులు: పొడవు 550-650 సెం.మీ. బరువు 800-900 గా. 

పెద్ద (ప్రేవులు: పొడవు 150-170 సెం.మీ. బరువు 600 గ్రా. 





(పథమ చికీత గ్ర 


మూత్రాశయము: వర్టేశక్తి 250 మి.లీ. 

యోనిః (రమారమి) $ సెం.మీ. (పొడవు / లోతు) 
ఎముకలు: శారీరక బరువులో 11.6%. 

కండరాలు (ఎముకలకు అతుక్కున్న యిచ్చాకండరాలు): శారీరక 


బరువులో 28.7% 
3. ప్రథమ చికిత్స పెట్టు 
(ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు) 


౮ 
హూ 





(ప్రథమ చికిత్స చేయడానికి పెట్ట (కిట్‌), అందులో అవసరమైనవన్నీ 
వుంటే నుంచిదే. సెట్టు లేకున్నా - ప్రమాదము లేక జబ్బు చేసిన స్టలం లేదా 
రోగి చుట్టూవున్న అందుబొటులోవున్న వస్తువుల్నే తెలివి, సమయస్తూర్తిని 
ఉపయోగించి ప్రధమ చికిత్స చేయాలి. పెబ్టు లేదే అని డీలా పడిపోయి, 
దిగులు పెట్టుకొని ప్రధమ చికిత్స చేయడం మానివేయరాదు. పేపర్లు 
గుడ్డలు (టవల్‌, చేతిగుడ్డ, దుప్పటి మున్నగునవి), చెక్కలు, కర్రలు, 
కుర్చీలు, బల్లలు, త్రాళ్ళు, కత్తిపీట, బ్లేడు మొదలగు అందుబాటులోవున్న 
వస్తువుల్నే ఉపయోగించి సమర్థవంతంగా (ప్రధమ చికిత్స చేయవచ్చు. 
సమాచారం అందినవెంటనే, సమయమువుంటే (ప్రమాద స్థలానికి ఫస్టి 
ఎయిడ్‌ కిట్‌ రెడీగావుంకే వెంట _ తీసుకువెళ్ళాలి. ఎప్పటికప్పడు 
ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లో అయిపోయిన వస్తువులను భర్తీ చేస్తుండాలి. అన్నీ 
సక్రమముగా వున్నాయో లేదో చూసుకోవాలి. స్కూలు, కాలేజీ, 
కార్టానా, కార్యాలయము, యిట్లు, వాహనాలు (మోటారు, రైలు, బోటు, 
విమానము), స్టేడియము - యిలా అన్నిచోట్ల అన్నీ వున్న ఫస్ట్‌ిఎయిడ్‌ 
కిట్‌ ఎప్పుడు శుభ్రంగా వుంచడం మేలు. 

ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ శుభ్రంగా, గట్టి మెటల్‌, ప్లాస్టిక్‌ లేదా చెక్కతో 
చేసినదిగా వుండాలి. లోపలవున్న వస్తువులు, జొషధాలు అన్నిటికి టేబుల్‌ 
వుండాలి. వాటిని సులువుగా తీసి వుపయోగించడానికి అనువుగా 
వుండాలి. 


(పథమ చికీత క 





ఫస్ట్‌ 
ళం 


లాలా మీ ల సై గా 


ఎయిడ్‌ కిట్‌ లో ఉంచుకోవలసిన వస్తువులు, జొషధాలు; 
కాటన్‌ (దూది) - చిన్న, పెద్ద పేకట్టు (2+2) 

తెల్ల గాజుగుడ్డ - చిన్న, పెద్ద పేకట్టు (2+2) 

5 సెం.మీ.ల వెడల్పాటి బాండేజి గుడ్డ - ౩ రోల్‌, 

7: సెంమీ. వెడల్పుగల బాండేజిగుడ్డ - 3౩ రోల్స్‌. 


. 7 సెంమీ, వెడల్పుగల ఎలాస్టిక్‌ లేక కీప్‌ బాండేజి - 2 రోల్స్‌. 
,. డ్రెస్సింగ్‌ ప్యాడ్స్‌ (5 సెం.మీ. - 10 సెం.మీ.ల చదరము కలవి) 
అం 4. 


. రంధ్రాలున్న సైరెల్‌ (డ్రెస్సింగ్‌ గాజ్‌, పాడ్‌ మరియు బాండేజీ - 4 


(మీడియము, లార్డ్‌ “సైజులు) 


. అంటించే టేపు 223 సెంమీ.పొడవు, 5 సెం.మీ.వెడల్పు గలవి 2, 


9. సేఫ్టీ పిన్స్‌ - 8 


10. 
కే. 
12. 
13. 
14. 
15. 
16. 
1 
18. 
19. 
20. 
21. 
జి, 
28. 
24, 
25. 


పెన్సిలు, నోట్‌ బుక్‌. 
కత్తెర - 1 
బేడు - 1 


టార్చిలైటు (చిన్నది) 1 

పారసెటిమాల్‌ మాత్రలు - 20 

టించర్‌ అయొడిన్‌ - 1 సీసా చిన్నది. 
యాంటీబయాటిక్‌ పౌడరు మరియు ఆయింట్‌మెంటు - 2 
టూర్నీ కేలు -2 

కడుపునొప్పి మాత్రలు (అనార్జిన్‌ లేనివి) - 20 
యాంటాసిడ్‌ మూతలు - 20 

కంటికి, చెవికి సరిపోయే చుక్కలమందు - 1 
పెయిన్‌ బొమ్‌ - 1 

యూనివర్సల్‌ యాంటీడోస్‌ (సర్వ విషవోరిణి) - 1 
పొటాషియం ఫర్మాంగనేటు పొడి - 10 గ్రా. 
స్పిరిట్‌ - చిన్న బాటిల్‌. 

ధర్మామీటరు — 1 





డొ. కేతు బుచ్చి రెడ్డి (100 (ప్రథమ చికిత్స 


మామూలు శరీర ఉష్ణోగ్రత - 984 డిగ్రీస్‌ ఫారెన్‌ హీట్‌ 
మామూలు రక్తపోటు (బ్లడ్‌ (పెషర్‌) - 120/80 మి.మీ, 

అఫ్‌ మెర్కూరీ 
నాడివేగము (పల్స్‌ రేటు) - నిమిషానికి 72 సార్టు 
శ్యాసవేగము (రెస్పిరేటరీ రేటు) - నిమిషానికి 15-20 సారు 
గుండె వేగము (ఫోర్ట్‌రేటు) - నిమిషానికి 72 సార్టు “ 


1. మూత్రపరీక్ష మామూలు ఆరోగ్య పరిమితులు (నార్మల్‌ 
వాల్యూమ్‌) మూత్రం పరిమాణం (24 గంటలకు) - 600-2500 


మూత్రం రంగు - లేత పసుపు 
మూత్రం వాసన - ఆరో మాటిక్‌ 
మూత్రం పిహెచ్‌. ప్రే 


| 


స్పెసిఫిక్‌ గ్రావిటీ 1.005-1.025 

ఆరోగ్యవంతుల మూత్రములో ప్రోటీను, షుగర్‌, జైల్‌సాల్డ్స్‌ (పైత్య 
లవణాలు), యురోబిలోనోజెన్‌, బైల్‌ పిగ్‌ మెంట్స్‌, కీటోన్‌ బాడీలు, 
రక్త, చీము కణాలు వుండవు. 


2. మలపరీక్ష మామూలు మలము బాగా ఏర్పడి (మరీ నీళ్ళగాను, 
మరీ గట్టిగాను వుండకూడదు) ఉంటుంది. గోధును రంగు, దుర్వాసన 
కలిగి వుంటుంది. నులములో ర్తక్తం, చీము, కొవ్వు కణాలు వుండవు. 
ఏలికపాములు, వాటి గుడ్డు, పిల్లలు, అమీబా వుండకూడదు. 


3. రక్త పరీక్షలు: ఆరోగ్యవంతులలో ర్రక్తముయొక్క వివిధాంశాల 
మామూలు పరిమితులు (నార్మల్‌ వాల్యూస్‌) 


1. హిమోగ్లోబిన్‌ (గ్రా, : పురుషులలో 14-16 
స్త్రీలలో 12-14 
2. ఎర్ర రక్తకణాలు : పురుషులలో 4.5 
మిలియన్‌ /క్యూమి.మీ. న స్ర్రలలో ఉడక 
3. తెల్ల రక్తకణాలు : 5000-8000/క్యూ.మి.మీ. 


డౌ, కేతు బుచ్చిరెడ్డి 101 (పథమ చికీత్స 





వివిధ రకాల తెళ్లి కణాల శాతము; 


1. న్యూట్రోఫిల్స్‌ : 60-70 
2. లింఫో సైట్స్‌ : 20-30 
3. ఈసనోఫిల్స్‌ : 1-4 
4. బేసొఫేల్స్‌ : 0-5 
5. మోనో సైట్స్‌ : 2-6 
4. ప్లేట్టట్లు : 2-5 లక్షలు/క్యూమి.మీ. 
5. ఎరిత్రో సైట్‌ : పురుషులలో 3-5 
సెడిమెంశేషన్‌ రేట్‌ 
(ఈ.యస్‌.ఆర్‌.) న్‌ లలో 4-7 
6. బ్లీడింగ్‌ 'సైమ్‌ (రక్తస్రావ 
సమయం) : 1-3 నిమిషాలు 
7. కొటింగ్‌ "సైమ్‌ 
(క్టం గట్టుక స్టే సమయం) :: 5-10 నిమిషాలు 
8. ర్తక్తపరిమాణం : 70-100 మి.లీ./కేజీ బరువుకు 
(బ్లడ్‌ వాల్యూమ్‌) (మొత్తం రమారమి 5-6 లీటరు) 
9. ర్రక్తం-కొలెస్టరాల్‌ : 170-220 మి.గ్రా. 
10. రక్తం (గూకోజ్‌) (ఖాళీ కడువు- 
భోజనానికి ముందు) : 80-120 గ్రా, 
xk 3 


డొ. కేతు బుచ్చి రెడ్డి (102 (ప్రథమ చికీత్స 


